Ux 


My understanding of 


SRIMADBHAGAVATAM 


Karanam Lakshminarayana Ramakumar 
(K.L. Ramakumar) 


Karanam.ramakumar@ gmail.com 


Sobhakrutu Sravana Poornima 
31-08-2023 
Mumbai 


Ux 


రుం రుం 


(యూ 


శ్రిమద్భాగవతం ః సంక్షిప్తావలోకనం 
ఆసక్తి కరమైన విషయాలు 


కరణం లక్షీ , నారాయణ రామకుమార్‌ 


పరమ శివుని మనమున నిలిపి 
ఆదిశంకరులను ధ్యానముబేసి 
ఆచార్యవరులకు నమస్కరించి 
శ్రిమద్భాగవతమును ప్రస్తుతించెద 


ఒక సూర్యుండు సమస్తజీవులకు దా నొక్కొక్క డై తోచు పో 
లిక నే దేవుడు సర్వకాలము మహాలీలన్‌ నిజోత్సన్న జ 

న్య కదంబంబుల హృత్సరోరుహములన్‌ నానావిధానూన రూ 
పకుడై యొప్పుచునుండు నట్టి హరి నే బ్రార్థింతు శుద్ధుండనై 


ముందుగా బుధజనులకు ఏన్నపం 


క్రీ.శ. 1950-60 దశాబ్దాల కాలంలో మా అప్ప (రాయలసీమ ప్రాంతాలలో ముఖ్యంగా 
కడప, అనంతపురం జిల్లాల్లో తండ్రిని అప్ప అని పిలవటం అలవాటు), రాత్రి 
భోజనాలైనాక పడుకోపోయే ముందు, మా అన్నదమ్ములందరము ఆతృతగా ఎదురు 
చూస్తూ ఉండగా రామాయణం, భారతం, భాగవతాలలోని అంశాలను కథలుగా 
వినిపించేవారు, రామాయణం (శ్రీరామచంద్రుని కథ), భారతం (కురు పాండవుల కథ) 
ఒక క్రమంలో మొదటినుంచీ చివరి వరకూ ఒకేకథలా చెప్పేవారు. భాగవతం మాత్రం 
అలాకాకుండా ఒక్కొక్క అంశం తీసుకుని దేనికదే వేరు వేరు కథలలాగా చెప్పేవారు. 
గజేంద్ర మోక్షము, నృసింహావతారము (ప్రహ్లాద చరిత్రము), వరాహావతారము 
(హెరణ్యాక్షసంహారము), వామనావతారము (బలి చక్రవర్తి. చరిత్ర), 
పరశురామావతారము, (ధ్రువచరి[త్ర, అంబరిషోపాఖ్యానము, శ్రీకృష్ణలీలలు, ఇలా ఎన్నో 
విషయాలు కథలుగా విన్నాము. రామాయణం, భారతాలలాగా కాకుండా భాగవతం 
ఎందుకు వేరు వేరు కథల్లాగా ఉందని మా అప్పని అడిగాము. భాగవతం పరమాత్ముని 
గురించి విపులంగా వివరించే (గంధము. ఏ పేరుతో పిలిచినా ఆ పేరుకు సరిపోయే 
రూపంలో దర్శనమిస్తాడు కానీ పరమాత్ముడు ఒక్కడే. ఆయనకు ఏ పేరూ, రూపమూ 
లేదు. అట్టి పరమాత్ముని పలు అవతారాల సంకలనం భాగవతం. అందుకే వేరు వేరు 
కథలలాగా అనిపిస్తుంది కానీ ఆ అవతారాలన్నీ ఒనె ఇక పరమాత్ముడవె. అలా చూస్తే 
రామాయణం, భారతలలాగా భాగవతం కూడా ఒకరి కథనే వివరిస్తుంది. ఇంకా 
భగవంతుని అనుగ్రహంతో జనులు భక్తిపరులై సాత్విక జీవనం ఎలాగడపగలరో అన్న 
విషయాలన్నీ భాగవతంలో వివరించబడ్డాయి. అన్నారు. ఆతరువాత బళ్ళల్లో 
పాఠ్యాంశాలలోకూడా భాగవతం ప్రత్యేకత కనిపించింది. 


ఆనాటినుంచి భాగవతం పూర్తిగా చదవాలనే ఉత్సుకత నాలో కలిగింది. 60 సంవత్సరాల 
నిరీక్షణ తరువాత ఈమధ్యనే అది ఆ పరమాత్ముని కరుణా కటాక్షా ల వల్ల సాధ్యపడింది. 
నా కవల సోదరుడు కరణం కృష్ణకుమారుడు దయతో, ఎంతో ఆప్యాయతతో 
బహూకరించిన 5 సంపుటాల ఆంధ్రమహాభాగవత (గ్రంధము ఉత్పే౨రికం అయింది. 
భాగవత పఠనం మూలాన ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకోగల అవకాశం 
లభించింది. అవన్నీ మీముందు ఉంచాలని చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం. ఎమైనా 


తప్పులుంటే అవి నావి, భాగవతంవి కావు అని పాఠకులకు విన్నవించుకుంటున్నాను. 
సహజ పాండిత్య బమ్మెర పోతనామాత్య విరచిత ఆంధ్ర మహాభాగవత పురాణం 
ఆధారంగా ఈ పుస్తకం వ్రాయడం జరిగింది. 


శ్రీయుతులు వేమూరి వెంకట రామకృష్ణ, వేణుగోపాల శర్మ, కరణం వాసుదేవ రావు, 
కరణం సంపత్‌ కుమార్‌, రాయపెద్ది అప్ఫాశేష శాస్తి, హన్మంతరావు ప్రభృతులు ఈ 
పుస్తకం చిత్తుప్రతి చదివి తమ తమ అభిప్రాయాలు ఎంతో ఆప్యాయతతో పంచుకున్నారు. 
వారందరికీ కృతజ్ఞతలు, శతాధిక వందనాలు. 


అత్యంత కరుణామయుడు ఆ భగవంతుని పాదారవిందములకు ప్రణామములతో, 


భవదీయుడు 
కరణం లక్ష్మీనారాయణ రామకుమార్‌ 


ముందుమాట 


శ్రీమద్భాగవతం అత్యంత కరుణామయుడు, జగదీశ్వరుడు అయిన ఆ పరమాత్ముని 
చరిత్రము. అష్టాదశ పురాణాలన్నింటిలో ప్రశస్త మైనది. జగత్కల్యాణంకోసం పూర్వం ఆ 
పరమాత్ముని అవతారమే అయిన వ్యాసమహర్షి ఈ భాగవతాన్ని రచించి తన పుత్రుడైన 
శ్రీశుక మహర్షి చేత పఠింపచేశాడు. పాండవుల మనుమడు పరీక్షిన్మహారాజు ఒక ముని 
పుత్రుని శాపం వల్ల తనకు ఎడు రోజులలో మరణం సంభవిస్తుందని తెలుసుకొని 
ప్రాయోపవిష్టుడై ఉంటాడు. శ్రీశుకుడు ఆ పరీక్షిన్మహారాజుకు శ్రీమద్భాగవతాన్ని 
వివరంగా ఉపదేశిస్తాడు. 


శ్రీమద్భాగవతాన్ని సహజ పాండిత్య బిరుదాంకితుడైన బమ్మెర పోతనామాత్యుడు 
ఆంధ్రభాషలోనికి అనువదించి మహోపకారం చేసారు. తెలుగునాట పోతనగారి 
భాగవతంలోని ఎదో ఒక పద్యం నోటికి రానివాడెవ్వడూ ఉండడంటే అతిశయోక్తి కాదు. 
ఆంధ్రీకృత భాగవతంలో కూడా పం[డెండు స్కంధాలున్నాయి. పద్యగద్యాల సంఖ్య 
9008. అందులో 36 శాతము 3262 గద్యపద్యాలు (దశమ, ఏకాదశ స్కం౦ధాలు) శ్రీకృష్ణ 
చరిత్రకు సంబంధించినవే. అందుకేనేమో భాగవతం అంటే శ్రీకృష్ణ చరిత్రగా బహుళ 
ప్రాచుర్యం పొందింది. 


గమనించాల్సిన ఇంకోనిషయం సంస్కృత భాగవతానికి తెలుగు భాగవతం 
యథాక్షరానువాదం కాదు. పోతనగారు స్వేచ్చానుసరణం చేసారనుకోవచ్చు. 
సంస్కృత భాగవతం కాక వేరే భాషలలో వచ్చిన భాగవతాలన్నీ పోతనగారి తెలుగు 
భాగవతం తర్వాత వచ్చినవే. భాగవత రచనలో పోతన సహకవులు ముగ్గురు. వీరు 
బొప్పరాజు గంగనార్యుడు (పంచమ స్కంధము రండాశ్వానాలుగా విభజించి 
తెనిగించాడు), ఎల్ఫూరి సింగనార్యుడు (షష్టమ స్కంధము), వెలిగందల 
నారాయణార్యుడు (ఏకాదశ, ద్వాదశ స్కంధాలు). 


భాగవతం విశిష్టత 

శ్రీమద్భాగవతం సంపూర్ణంగా చదివితే ఈ మహద్దుంధము పరమాత్ముని వివిధ 
అవతారాలు, లీలా విశేషాలతో పాటూ, ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాల 
భాండాగారమనిపిస్తుంది. సాత్వికంగా ఎలా జీవించాలి, సమాజంలో సఖ్యంగా 


సహజీవన సరళి, భగవంతుడు తత్తిమా జీవుల మధ్య సంబంధము ఇలా ఎన్నో 
విషయాలు చెప్పబడ్డాయి. అతి ముఖ్యంగా పరమాత్ముని గురించి సరియైన అవగాహన 
కోసం భాగవత పఠనము తప్పనిసరి. ఆ అవగాహన కేవలం భక్తి ద్వారానే అకుంఠిత 
ఎకాగ్రత ఉంటేనే సాధ్యపడుతుంది. ఒకవిధంగా భక్తి భాగవతమునకు అంతరాత్మ. 
భక్తిలోని తొమ్మిది మార్గాలు భాగవతంలో వివరింపబడినాయి. 


(శ్రవణం కీర్థనం విష్ణో స్మరణం పొద సేవనమ్‌ 
అర్భనం వందనం దాన్యం నఖ మాత నివోదనమ్‌ 


మూలక్లోకాన్ని పోతన ప్రహ్లాదుని మాటలుగా అద్బుతంగా అనువదించారు. ప్రహాదుడు 
తన తండ్రి హిరణ్యకశిపుడితో ఇలా అంటాడు 


తనుహృద్భాషల నఖ్యమున, (శ్రవణమున్‌, దాసత్వమున్‌, వందనా 
రృనముల్‌ సేవయు, నాత్ములో నెజుకయున్‌, నంకీర్ణనల్‌, చింతనం 
బను నీ తొమ్మిది భక్టిమాధముల సర్వాత్ఫున్‌ హరిన్‌ నమ్మి స 

జనుడై యుండుట భఖ(దమంచు దలతున్‌ సత్యంబు దైతో్టత్తమా (7- 167) 


శ్రీమద్భాగవతం మనకందించే అతి ముఖ్య మైన సందేశం 

భగవంతుడు ఒక్కడే. మనం ఎపేరుతో ప్రార్థిస్తే, ఎ రూపాన్ని మన మనసులో 
ఊహించుకుంటే ఆ పేరుతో ఆ రూపంధరించి మనలను కరుణిస్తాడు. అంపశయ్య పై 
పరున్న భీష్ములవారిని చూడటానికి శ్రీకృష్ణుడు, పాండవులు వచ్చినప్పుడు, 
ఫీష్ములవారు చేసిన శ్రీకృష్ణ స్తుతి ఈ అంశాన్ని అద్భుతంగా మనముందుంచుతుంది. 


ఒక సూర్యుండు సమస్తజీవులకు దా నొక్కొక్క డై తోచు పో 

లిక నే దేవుడు సర్వకాలము మహాలీలన్‌ నిజోతృన్న జ 

న్య కదంబంబుల హృత్సరోరుహములన్‌ నానావిధానూన రూ 

పకుడై యిప్పుచునుండు నట్టి హరి నే బ్రార్ధింతు శుద్దుండనై (1-226) 


ఒకో ఒక సూర్యుడు సకల జీవరాసులలో ఒక్కొ క్కొ రికి ఒక్క కృ డుగా కానవచ్చే విధంగా 
తాను సృష్టించిన నానావిధ (పాణి సమూహాల పవృదయ కమలాలలో నానా విధములైన 
రూపాలతో సర్వకాలం సర్వావసల యందు తన లీలా విలాసంతో తనరారే భగనంతుడ్ణి 


పవ్మితహృదయంతో (్రార్థిస్తున్నాను. 


ఈ పద్యం పరమాత్మువి సరియైన అవగాహనకు అత్యంత కీలకమైనది, సూర్యుడు 
ఒక్కడే అయినా చూసేవారికి అనేక రూపాలుగా కనిపించునట్లుగా పరమాత్ముడు ఒక్కడే 
అయినా ఒక్కొక్కరి అనుభూతి కి అణుగుణంగా ఆయా రూపాలతో దర్శనమిస్తాడు. 


పరమాత్ముడు, పరబహ్మ పదాలు ఆ నిర్గుణున్ని నిరూపుణ్ణి, నిర్వికారుణ్జి సరిగ్గా 
నిర్వచిస్తాయి. భాగవతమంతా ఈ విషయాన్ని పదేపదే చెపుతుంది. ప్రస్తుతకాలంలో 
భగనంతుని గురించి జరుగుచున్న వాదోపవాదాలకు తెరదించేటట్లు భాగవత పఠనం 
సమాధానమిస్తుంది. ఇలాంటి ఇతర చిక్కుముడి అంశాలకు భాగవత పఠనం ద్వారా 
మనకు సమాధానం లభిస్తుంది. శ్రీమద్భాగవతం వాసాక వేదవ్యాస మహర్షికి చిత్తశాంతి 
లభించింది. ఆ మహధ్దుంధథాన్ని పఠించితే ప్రతియిక్కరికీ కూడా చిత్తశాంతి లఖీస్తుంది. 


ఈ మహాగ్రంధంలో వివరించిన ఎన్నో ఆసక్తికర విషయాలను క్రోడీకరించి ఈపుస్తకంలో 
పొందుపరచడమైనది. 


సంక్షిప్తంగా శ్రీమద్భాగవతం 
ప్రథమ స్కంధం 
భీష్మ స్తుతి, కుంతీ స్తుతి, భీష్మునిర్యాణం, పరీక్షిత్తు జననము, గాంధారీ ధృతరాష్ట్ర్రుల 
నిర్యాణం, శ్రీకృష్ణ నిర్యాణం, పాండవుల మహాప్రస్థానము, పరీక్షిత్తుకు శృంగి శాపము, 
పరీక్షిత్తు పాయోపవేశము, శ్రీశుకయోగి ఆగమనము. 


ద్వితీయ స్కంధం 
శ్రీశుక పరీక్షి త్తుల సంవాదం, పరమాత్ముని గురించి అవగాహన, భాగవత ప్రాముఖ్యము, 
బ్రహ్మదేవునిచే సృష్టి ప్రారంభము 


తృతీయ స్కంధం 

విదురుని తీర్ధయాత్ర, శ్రీకృష్ణ నిర్యాణం, విదుర మైత్రేయ సంవాదం, ప్రపంచ సృష్టి, కాల 
నిర్ణయం, స్వాయంభువ మనువు జననం, శ్రీవరాహవతారం, జయవిజయులకు శాపం, 
కర్ణమమహాముని చరిత్రము, కపిల మహర్షి జననం. 


చతుర్థ స్కంధం 
దక్షాధ్వర ధ్వంసం, ధ్రువోపాఖ్యానం, పృథుచక్రవర్తి చరిత్రం, ప్రచేతసుల వృత్తాంతం, 
పురంజనోపాఖ్యానం 


పంచమ స్కంధం 


మొదటి ఆశ్యాసం: స్వాయంభువ మనువు కుమారుడైన ప్రాయవ్రతుని వంశ చరిత్రము 
రెండవ ఆశ్వాసం: సప్త ద్వీపాలు, సప్త సముద్రాలు, సరిహద్దు పర్వతాలు, ద్వీపాలలో 
ఉన్న భూభాగాలు, నదులు, సూర్యచంద్రాది నవగ్రహాలు, శింశుమార చక్రము, సప్త 
పాతాళాలు, నరక లోక వర్ణనం 


షష్టమ స్కంధం 
ఆజామీళోపాఖ్యానం, దక్షుడు నారదుణ్ణి శపించడం, వివిధ జీవుల సృష్టి, బృహస్పతి 
అదృశ్యం కావడం, దేవ రాక్షస యుద్దం, విశ్వరూపుడు దేవతల గురువు కావడం, 
విశ్వరూపుణ్ణి దేవేంద్రుడు వధించడం, వృత్రాసుర చరిత్ర, నహుష చరిత్ర, 
చిత్రకేతోపాఖ్యానం 


సప్తమ స్కంధం 

హిరణ్యాక్ష హిరణ్యకశిపుల శాపవృత్తాంతం, సుయజ్ఞోపాఖ్యానం, త్రిపురాసుర 
సంహారం, అజగరోపాఖ్యానము, నారదుని పూర్వజన్మ వృత్తాంతం. 
ప్తమస్కంధంలోని కథలన్నింటినీ నారదమహర్షి ధర్మరాజుకు చెప్పినట్లుగా శుకమహర్షి 
రీక్షన్మహారాజుకు వినిపించుతాడు. 


ఆన 


౬ 


ప 


అష్టమ స్కంధం 
గజేంద్రమోక్షము, క్షీరసాగర మథనం, కూర్మావతార వర్ణన, మోహినీ అవతారం, వామన 
చరిత్ర, మత్స్యావతారం 


నవమ స్కంధం 
అంబరీషోపాఖ్యానం, గంగావతరణం, శ్రీరామ చరిత్ర, పరశురాముని చరిత్ర యయాతి 
దేవయానుల చరిత్ర, భరతుని చరిత్ర, బుశ్యశృంగ చరిత్ర, యదువంశ చరిత్ర 


దశమ స్కంధం 

శ్రీకృష్ణ జననం, శ్రీకృష్ణుని లీలలు, కంస వధ, రుక్మిణీ కళ్యాణం, జరాసంధ వధ, శిశుపాల 
వధ, ప్రద్యుమ్న జననం, ఉషా అనిరుద్ధుల పరిణయం, బలరామ తీర్థయాత్ర, 
కుచేలోపాఖ్యానం, యదువంశ వర్ణనం 


ఏకాదశ స్కంధం 

శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఉపదేశం, శ్రీకృష్ణ బలరాముల వైకుంఠాగమనం 

ద్వాదశ స్కంధం 

శ్రీశుక యోగీంద్రులు పరీక్షి త్తుకు భావికాలగతుల జప్పుట, కలియుగ రాజవంశ చరిత్రం, 
కలియుగ లక్షణం, పరీక్షిన్మరణం, జనమేజయుని సర్పయాగం 


ఆసక్తికర విషయాలు 


శ్రీమద్చాగవతంను భాగవత పురాణం అని అంటారు. 
పురాణానికి ఐదు లక్షణాలుంటాయని పెద్దలు చెబుతారు. ఆ అయిదు లక్షణాలు 


సర్లళ్చ (వతిసరళ్చ వంశో మన్వంతరాణి చ 
వంశానుచరితం చేతి వురాణం పంచలక్షణం 


సర్గం అంటే బహ్మాండోత్పత్తి. ప్రతిసర్గం అంటే కల్ప్చాంతాన పునస్సృష్టి. వంశం అంటే 
దేవర్దుల బ్రహ్మర్దుల దేవతల వంశ వర్ణనం, మన్వంతరం అంటే పదునల్లురు మనువుల 
పరిపాలన కాలం. వంశానుచరితం అంటే సూర్య చంద్ర వంశీయులైన మహారాజుల 
చరిత్రం. మొదటి నాలుగు లక్షణాలు మొదటి ఎనిమిది స్కంధాలలో వివరింపబడినాయి. 
నవమస్కంధంలో వంశానుచరితం వర్ణింపబడింది. 


భగవంతుని ముఖ్యావతారాలు 

మా చిన్నప్పడు భగవంతుని దశావతారాలగురించి చదువుకున్నాము. అవి వరుసగా 
మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారము, 
వామనావతారము, పరశురామావతారము, రామావతారము, కృష్ణావతారము, 
(బలరామావతారము), బుద్దునిఅవతారము, కల్క కవతారము. 


భాగవతంలో 2] భగవంతుని అవతారాల వివరణ ఉంది. ప్రతియొక్క అవతార ఉద్దేశ్యము 
వేరు వేరు. 


సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు. వీరు నలుగురు 
భగవంతుని అవతారాలే. బహ్మమానసపుత్రులు. నిరంతర దైవచింతన సాధకులు. 


యజ్ఞవరాహావతారము హిరణ్యాక్రుడనే రాక్షసుని సంహరించి రసాతలం నుంచి 
భూమండలాన్ని ఉద్దరించాడు. 


నారదుడు మోక్షదాయకమైన వైష్ణవ ధర్మాన్ని బోధించాడు 


నరనారాయణులు ఆత్మజ్ఞానం తపస్సుద్వారా ప్రబోధించారు 
కపిలావతారము సాంఖ్యయోగం ద్వారా తత్త్వజ్ఞానం బోధించాడు 
దత్తాత్రేయుడు ప్రహ్లాదునికి ఆత్మవిద్య ప్రబోధించాడు 

యజ్ఞాడు యమాది దేవతలతో స్వాయంభువ మన్వంతరాన్ని సంరక్షించాడు 


బుషభుడు పండితులకు పరమహంస మార్గాన్ని ప్రకటించాడు (ఈ బుషభుడు 
జైనమతం అతి ముఖ్య తీర్ధంకరుడైనాడు) 


పృథుచక్రవర్తి భూదేవిని గోవు గావించి జాషధులను పిదికాడు. పృథుచక్రవర్తి 
మొట్టమొదటి చక్రవర్తి 


మత్స్యావతారము చాక్షుస మన్వంతరములో సంభవించిన జలప్రళయంలో 
నావపై నెక్కించి వైవస్వత మనువును కాపాడాడు 


కూర్మావతారము దేవదానవులు క్షీరసాగరాన్ని మధించడానికి మందర పర్వతము 
కవ్యముగా, వాసుకి సర్పాన్ని త్రాడుగా చేసుకున్నారు. మందర పర్వతము మునిగి 
పోకుండా పరమాత్ముడు కూర్మావతారమెత్తి వీపుపై మోసాడు. 


ధన్వంతరి దేవదానవులు మధిస్తున్న పాలసముద్రములో నుంచి అమృతకలశం 
హస్తాన ధరించ సాక్షాత్కరించాడు. 


మోహినీ అవతారము దేవతలకు అమృతము పంచిపెట్టాడు 
నరసింహావతారము హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. 


వామనావతారము బలిచక్రవర్తిని మూడడుగులు దానమడిగి ముల్లోకాలను 
కొలిచాడు. 


పరశురామావతారము ఇరవై ఒక్కమారు క్షతీయులను సంహరించాడు. 


వేదవ్యాసుడు వేదశాఖలను విస్తరించాడు. భారతము, భాగవతము, 
అష్టాదశపురాణాలను వ్రానాడు. 


శ్రీరామావతారం రావణ, కుంభకర్ణులను పరిమార్చాడు. 
బలరామావతారము శ్రీకృష్ణావతారము భూభారాన్ని హరించాడు 
బుద్దుని అవతారము రాక్షసులను సమ్మోహపరచి పరాజితులను చేస్తాడు 


కల్క రవతారము కలియుగాంతములో కలుషాత్ము లైన రాజులను కఠినముగా 
నికి సాడు 
గమనించాల్సిన ముఖ్య విషయం పరమాత్ముని ప్రతి యొక్క అవతారము దుష్టులను 
సంహరించడానికే కాదు. మానవులకు పరమాత్ముని గురించి సరియైన అవగాహన 
కలిగించడానికి కూడా ఆ భగవంతుడు ఎన్నోసార్లు అవతరించాడు. 


ఎకో పరబ్రహ్మ 


శ్రీమద్భాగవతం మనకందించే అతి ముఖ్య మైన సందేశం: భగవంతుడు ఒక్కడే. మనం 
ఎపేరుతో ప్రార్థిస్తే, ఎ రూపాన్ని మన మనసులో ఊహించుకుంటే ఆ పేరుతో ఆ 
రూపంధరించి మనలను కరుణిసాడు. మానవులకు పరమాత్ముని గురించి సరియైన 
అవగాహన కల్పించి, నిరాకారుడు, నిరూపుడు అయిన ఆ పరమాత్ముని మన 
అంతఃచక్షువులతో ఎలా దర్శించాలో శ్రీమద్భాగవతం ఎంతో చక్కగా, సరళంగా, 
అద్భుతంగా వివరంగా ప్రస్థావిస్తుంది. సరస్సులో నుంచి ఎన్నో కాలువలు 
ప్రవహించినట్లుగా పరమాత్ముని నుంచి విశ్వశేయస్సు కోసం అవతారాలు ఆవిర్భవిస్తూ 
ఉంటాయి. పరమాత్ముడు ఒక అనుభూతి. ఆ అనుభూతిని అనుభవంలోనికి 
తెచ్చుకోవడానికి ఆ పరమాత్ముని అవతారాలు, అంశలు (క్రిముర్తులు, శ్రీరాముడు, 
శ్రీకృష్ణుడు, ఇంకా ఎపేరుతో మనం భగవంతుని పిలవదల్చుకున్నామో) మనకు 
అవసరమౌతాయి. ఆకాశం నుంచి ఎక్కడెక్కడో కురిసిన జలాలు సముద్రములో 
కలిసినట్లుగా ఎ దేవుణ్ణి ప్రార్థించినా పరమాత్మునికే చెందుతాయి. 


శూన్యాన్ని చూస్తూ నిరాకారుడైన పరమాత్ముణ్ణి అనుభవంలొనికి తెచ్చుకోవడం 
సామాన్యులకు ఇబ్బందిగానే ఉంటుంది కదా. భక్తులకు ఎకాగ్రత కలుగడానికి, 
వేదశాస్త్ర పారంగతులు, తత్త జ్ఞానులు పరమాత్ముని వివిధ అవతారాలకు ఆ పరమాత్మ 
తత్త్వము ఆపాదించారు. ఆయా దేవతల విగ్రహమూర్తులను ఎర్బాటు చేసుకుని 
పూజిస్తున్నాము కానీ ఆదేవతలద్యారా నిరాకార అనుభూతి పరమాత్ముఖ్ణి 
ఊహించుకుని _దర్శించలేకపోతున్నాము. అంతఃచక్షువులతో నిరాకారుడైన 
పరమాత్ముని దర్శించడానికి అభ్యాసం విడువకుండా చేస్తూ ఉంటే క్రమక్రమంగా 
అనుభవములోనికి తెచ్చుకోవడానికి సాధ్యమౌతుంది. 


ఈ విషయము పదే పదే భాగవతంలో నొక్కి వక్కాణించబడింది. బ్రహ్మ-నారద 
సంవాదము, మైత్రేయ-విదుర సంవాదము, కపిల మహర్షి దేవహూతికి చేసిన 
ఉపదేశము, రాక్షసులుగా జన్మించినా గొప్ప తత్త్యవేత్తలైన వృత్రాసురుడు, 
హిరణ్యకశిపుల పరమాత్ముని గురించి చేసిన వ్యాఖ్యానాలలో వివరింపబడింది. 


ఎంత గొప్పవారి జీవితాలైనా పరమాత్ముని నిర్జేశంమెరకే నడుస్తాయి. అంపశయ్య మై 
పరున్న భీష్ములవారిని చూడటానికి శ్రీకృష్ణుడు. పాండవులు వచ్చినప్పుడు, 
ఖీష్కులవారు ఫాండవులతో ఇలా అంటాడు 


ధరణిసురులు హరియు ధర్శంబు దిక్కుగా, బదుకదలబి మీరు బహువిధముల 
నన్నలార పడితి రాపత్సరంపరు లీట్ట్‌ బ్యతకర్శ మెందు గలదు (1-208) 


సంతన మింతలేదు మృగశాప వశంబున బాండు భూవిభుం 

ఉంతము నొందియుండ మిము నర్భకులం గొనివచ్చి కాంక్షతో 
నింతల వారిగా బెనిచా నెన్నడు, సౌఖ్యము పద్దు గాన దీ 

గొంతి యనేక దుఃఖముల గుందుచు నుండును భాగ్యమెల్టిదో (1-209) 


రాజుట ధర్శజూండు, సురరాజసుతుండట ధని, శాత్రవో 
దంజకమైన గాండివము విల్లట, సారథి సర్వభ్యద సం 

యోజకు డైన చక్రి యట, యు[గగదాధరుడైన భీము డ 

య్యాజికి దోడు వచ్చునట యాపద గల్లుటిమేది చోద్వమో (1-210 


వాయువశంబుల యిగసి వారిధరంబులు మింట గూడుచుం 
బాయుచు నుండు కైవడి బ్రపంచము సర్వము గాల తంత్రమై 
జొయుచు గూడు చుండు నొకభంగి జరింపదు కాల మన్నియుం 
జేయుచు నుండు గాలము విబితము దుస్తర మెట్టివారికిన (1-211) 


ఈశ్వరుండు బిష్టు డెవేంభ నెవ్వని నేమి సేయు బురుషు డేమి యిజుగు 
నతని మాయలకు మహాత్ములు ఎద్యాాంను, అడగి వొలగుచుందు రంధు అగుచు 
(1-212) 


భగవానుడైన శ్రీకృష్ణుడూ, (బాహ్ముణులూ, ధర్శమూ, దిక్కుగా భావించి జీవించే మీరు 
(పాండవులు) ఎన్నెన్నో కష్ట పరంపరల వాలానారం టే, ఇంతకంటే విచిత్రమైన విషయం 
బముంటుంది 

పాపం మీ అమ్మ కుంతీదేని సంతోషం రవ్వంతైనా ఎరుగదు. పొండుమహీపతి 
మృగరూపంలో ఉన్న మునిశాపం చవల మృతి చెందగా వనసికందులైన 
మిమ్ముల్నిఅరచేతులలో పెట్టుకొనిపెంచి పెద్దచేసి ఇంతవారిని కావింబింది. ఎనాడూ 


సౌఖ్యానికి నోచుకోలేదు. ఈమె దురదృష్ట మేమో కానీ బతుకంతా పడరాని కష్టాలతోనే 
గడిచి పోయింది. 

ధర్శురాజంతవాడు. రాజా. మహావీరుడైన అర్జునుడు యూద్ధ. శతభయంకరవైైన 
గాండీవం అతని ధనుస్సు. సర్వ సౌభాగ్య సంధాత శ్రీకృష్ణుడు సారథి, (ప్రచండ గదాధారి 
అయిన భీమసేనుడు కొండంత అండ. ఇంతటి సహాయసంపత్తి కలినా పాండవులకు 
అరణ్యవాసాలూ, అజ్ఞాతవాసాలూ తప్పులేదు. ఎంత ఆశ్చర్యం 

ఆకాశంలోనిమెఘూలు గాలికి ఎగిరి పరస్సరం కలునుకుంటూ విడిపోతూ ఉన్నట్టు ఈ 
(పపంచంలోని ప్రాణికోటి సమస్తమూ కాలచక్రం వల్ల కూడుతూ, బీడుతూ ఉంటుంది. 
స్వేచ్చ అనేదిలేదు. కాలమే అన్నిటికీ మూలం. కాలం చాలా విచ్యిత్రమైంది. ఎంత వారు 
కూడా ఈ కాల (ప్రవాహాన్ని (పరమాత్ముని అవతారాలు కూడా) దాట లేరు. 
లోకేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు (పరమాత్ముడు) ఎప్పుడు ఎవరికి ఎమి చేస్తాడో 
ఎవరు చెప్పగలరు ఆ మహానుభావుని మాయలకు ఆయన అవతారాలు (అంశలు), పెద్ధ 
పెద్ద విద్వాంసులు సైతం లోబడి అణగి మణగి ఉంటారు. 


పరమాత్ముడు ముందుగా చెప్పినట్లు ఒక అనుభూతి. ఎలా అనుభవంలోనికి 
తెచ్చుకోవాలో బ్రహ్మ-నారద సంవాదము విశదీకరిస్తుంది. ఈ వివరణలో మనము 
సామాన్యంగా భగవంతుని పిలిచే పేర్లు మనకు కనిపిస్తాయి. అవన్నీ పరమాత్మునికే 
ఆపాదింపబడ్డాయి. మనువులు, ఇంద్రుడు, దేవతలు, బుషులు అందరూ పరమాత్మువి 
ఆజ్ఞకు లోబడి ఉంటారు. పరమాత్ముడొక్కడే శాశ్వతుడు. ఆయన యోగీంద్రుని 
రూపంలో యోగం బోధిస్తాడు. మౌనిరూపంలో కర్మానుస్టాన్ని ప్రబోధిస్తాడు. ప్రజాపతి 
రూపంలో సృష్టి చేస్తాడు. ఇంద్రుడై రాక్షసుల గర్వాన్ని అణచివెస్తాడు. సిద్దస్యరూపంతో 
జ్ఞానం ఉపదేశిస్తాడు. కాలరూపంలో కడతేరుస్తాడు. అవ్యయుడైన ఆ పరమాత్ముడు 
పెక్కు పేర్లతో పెక్కు రూపాలతో కూడి ఉంటాడు. 


ప్రాయోపవిష్టుడైన పరీక్షన్మహారాజు శ్రీశుక మహర్షిని అడుగుతాడు 


ఈశుండు హరి బిష్టు డీ విశ్వ మే రీతి బుట్టించు రక్షించు బొలియ జూచు 
బహుశక్తియుతుడగు భగవంతు డవ్యయు డాది నే శక్తుల నాశ్రయించి 
(బహ్ముళక్రాది రూపముల వినోదించె (గ్రమముననో యేకకాలముననొ 
(పకృతి గుణంబులబటి (గహించుట నేకత్వమున నుండు నీశ్వరుండు 


భిన్నమూర్తి యగుచు బక్క దిధంబుల, నేల యుండు నతని కేమి వచ్చె 
నుండకున్న దాసోత్తమ తెలుపవే వేడ్క నాకు సర్వవేది వీవు (2-56) 


మునిపుంగవా నర్వేశ్వరుడూ, సర్వవ్వ్యాపీ ఐన శ్రీహరి ఈ జగత్తును ఎలా సృష్టించి, 
పోషించి, సంహరిస్తున్నాడు అవ్వయుడైన ఆ పరమాత్తుడు అనేక శక్తులతో 
గూడినవాడు. అతడు మొదట ఎ శక్తుల సాయంతో (బహ్మ, ఇంద్రుడు మొదలైన రూపాలు 
దాల్సి దినోదించాడు ఆయన (పకృతి గుణాలను పర్షిగహించశం (కమంగా 
జరుగుతుందా ఎకమూర్తియిన ఈశ్వరుడు అనేక మూర్తులుగా ఎందుకు (పవర్తిస్తాడు 
అలా (పవర్ణించక పోతే ఆయనకు వచ్చే నష్ట మేమిటి నీవు అంతా తెలిసినవాడవు నాకీ 
బషయాలు వివరించు 


పరీక్షి త్తుకు ఉత్తరమివ్వడానికి ముందుగా శ్రీశుక మహర్షి పరమాత్ముల్ణి ప్రార్గిస్తాడు 


పరుడై, యీశ్వరుడ మహామ హాముడై, (ాదుర్భువజ్ఞాన సం 
హరణ(క్రీడనుడై, (తిశక్షియుతుడై యంతరతజ్యోత్సియి, 

పరమేష్టి (పముఖామరాధిపులకుం (బాపింపరాకుండు దు 

స్తర మార్గంబున దేజరిల్లు హరికిం దత్త్వా ర్హినై (ముక్కా దన్‌ (2-58) 


(పకృతికంటో జీవునికంటే పరుడూ, ఈశ్వరుడూ, గొప్పు మహిమ కలవాడూ, 

సృష్టి స్థితిలయాలను ఆటగా సాగిం చేవాడూ, (బ్రహ్మ విష్ణు మ హేళ్వరులనే త్రిమూర్తుల 
శక్తి కలవాడూ, అందరికీ అంతరాత్శగా వెలుగొందోవాడూ, (బహ్మోది దేవతలు 
అందుకోడానికి వీలుకాని దున్తరమైన (తోవలో (పకాళిం చేవాడూ అయిన శ్రీ హరికి 
తత్తాభిలాషతో నమస్కరిస్తున్నాను. 


తరువాత శ్రీశుక మహర్షి బ్రహ్మ-నారద సంవాదం వివరిస్తాడు 


దేవర్షి నారదుడొకసారి బ్రహ్మదేవుడిని జగత్సృష్టి గురించి, ఎప్పుడు, ఎవరిచే, ఎలా, 
ఎందుకు సృష్టించబడిందో వివరించవలసిందని అభ్య ర్తిస్తాడు. 


నాకుం జూడగ నీవు రాజ వనుచున్నాడన్‌ యథార్థ స్థితిన్‌ 
నీ కంటెన్‌ ఘను డొక్క రాజు గలడో నీ వంతకున్‌ రాజువో 
నీ కే లాభము రాదలచి జగముల్‌ నిర్భించా, దీ చేతనా 


నకం బొందు జనించు నుండు నడుగన్‌ నిక్కంబు భాషించుమా (2-75) 


నా మట్టుకు నేను నీవో ప్రభువని అనుకుంటాను. వాస్తవానికి నీకంటే అధికుడైన (ప్రభువు 
మరొకడున్నాడా నీవో అందరికీ ప్రభుడవా అయితే యే (ప్రయోజనం కాంక్షించి నీ వీ 
లోకాలు సృష్టిస్తున్నావు ఈ జీవ సముదాయం ఎక్కడనుండి ఉదృవిస్తున్నది ఎక్కడ 
ఉంటున్నది ఎక్కడ లయ మవుతున్నది నిజం చెప్పవయ్యా 


నారద మహర్షి ఇంకా బ్రహ్మదేవుణ్ణి ప్రశ్నిస్తాడు 


ఓ పద్మసంభవా నీకు ఒక ప్రభువున్నా డంటావా అల్లెతే ఈ బ్రహ్మాండం ఏ ప్రభుని కటాక్ష 
విలాసంతో పుట్టుతున్నదో, పెరుగుచున్నదో, గిట్టుతున్నదో ఆ ప్రభువు స్వరూప 
మెలాంటిదో కరుణించి వివరించు. నాకీ సంగతి చక్కగా అర్థమైతే నన్ననుసరించే 
వాళ్ళకు ఈ సత్యం  తెలియపరున్తాను. వాళ్ళు ఇతర మార్గాలను 
అనుసరింపకుండాచేసాను. 


బ్రహ్మదేవుని సమాధానం 


ఆ యీళు డనంతుడు హరి, నాయకు డీ భువనములకు, నాకున్‌, నీకును 
మాయకు (బాణ్యినాతము, కీ యెడలన్‌ లేద యీళ్వ రోతరము నుతా (2-85) 


కుమారా ఆ పరమేశ్వరుడు తుది లేనివాడు. ఆ శ్రీహరి ఈ లోకాలకూ, నాకూ, నీకూ, 
మాయకూ, (పాణిసముదాయానికి (ప్రభువు. ఆయన కంటే అన్య మైనది ఎదీ ఈ జగత్తులో 
లేనే లేదు. 


నీలకంధరునకి నీకు నాకు సనత్కు మారముఖ్య నుతసమాజమునకు 
ధర్భునత్త్యబుద్ధి తత్త్యములకు నీశ్వరాత్య వినుము పరమమైన నెలవు (2-90) 


శివునికి నీకూ, నాకూ, సనత్కుమారుడు మొదలైనవారికీ. ధర్మానికీ, సత్తానికీ, 
విజ్ఞానానికీ (శేష్టమెన మనికి వట్టు ఆ పరమేశ్వరుని ఆత్మే 


అగుణుండగు పరమేశుడు, జగముల గల్సించుకొటకు జతురత మాయా 
సగు ణంగు గావున హరి, భగవంతుం డనగ బరగా భవ్యచరిత్రా (2-99) 


పవ్యిత చరి(తుడవైన నారదా, పరమేశ్వరుడు నిర్గుణుడు ఐనా జగత్తులను నృ ఇంచడానికా 
నేర్పుతో ఆయన తమ మాయా ప్రభావం వల్ల గుణసహితు డవుతున్నాడు. అందువల్ణనో 
ఆయన భగవంతుడు అన చాప్పుబడుతున్నాడు. 


అతని నియుక్తి జెంది నచరాచరభూత నమెతస్ఫష్షి నౌ 

వితతముగా నృజింతు, బభవిష్టుడు విష్టుడు ప్రోచు, బార్వతీ 

వతి లయ మొందజేయు, హరి పంకరుహోదరు డాదిమూర్తి య 
చ్యుతుడు త్రిశక్తియుక్తు డగుచుండును నింతకు దాన మూలమై (2-101 


ఆ దేవుని ఆనతి ననుసరించి నేను చరాభరప్రాణులతో గూడిన ఈ సృష్టిని విస్తారంగా 
సృజిస్తున్నాను. వభావనంపన్ను డైన విష్టువు దీనిని పోషిస్తున్నాడు. పార్టలీనాథుడైన 
శివుడు దీనిని లయింవ జేస్తున్నాడు. వద్ధునాభుడూ, మొదటి వేలుపూ, అచ్యుతుడూ 
అయిన శ్రీహరి సృష్టి స్థితిలయాలకన్నిటికీ మూల హేతువై ఆ మూడు విధాలైన శక్తులతో 
కూడి వుంటాడు. 


శ్రీమద్భాగవతం ఎంతో చక్కగా, సరళంగా, అద్భుతంగా పరమాత్మునిబ అవగాహన 
కలిగిస్తుంది. చాలా స్పష్టంగా పరమాత్ముని గురించి వివరణ బ్రహ్మదేవుడు ఇచ్చాడు. 
ఆ పరమాత్ముని ఆదేశాల మేరకే విష్ణువు, శివుడు తమ తమ విధులు నిర్వ ర్తిస్తుంటారు. 
శ్రీహరి నామం ఆ పరమాత్మునికి ఆపాదించబడినది. 


విను వత్స నీవు నన్నడిగిన ప్రళ్ళకు నుత్తరంబు కేవలపరమం 
బును (బహ్మంబీ యఖిలంబున కగు నాధారహేతుభూతము సుమ్మీ (2-102 


కుమారా నీవు నన్నడిగిన (పళ్ళకు సమాధానం చెబుతాను విను. ఈ సమస్త విశ్వానికి 
ఆధారకారణమైనది ఒకే ఒక పరబహుమే సుమా. _ అనౌకక్తులతో కూడిన ఆ 
భగవంతుడు సృజ్ఞ్యాదిలో తపస్సుగా, నేనుగా (బహ్మ), బుషులుగా, తొమ్మిదిమంది 
(పజాపతులుగా అవతరించి లోకాన్ని సృష్టిస్తూ ఉంటాడు. ధర్మము, విష్ణువు, యజ్ఞాలు, 
మనువులు, ఇంద్రుడు ఆదిగా అవతరించి లోకాలను రక్షిస్తూ ఉంటాడు. అధర్మము, 
రుదుడు, భీకరసర్సాలు, రాక్ష సమూకలుగా అవతరించి బశ్వాఖ్న సంహరిస్తూ ఉంటాడు. 
(2- 199) 


బ్రహ్మ-నారద సంవాదంలో బ్రహ్మ, పరబ్రహ్మ తత్త్వం గురించి వివరంగా నారదుడికి 


చెబుతూ శివ, విష్ణు, శ్రీహరి పదాల ప్రయోగం చాలా చోట్ల చేసాడు. ఈపదాలను 
ఆనవాయితీగా మనం చెప్పుకునే ప్రత్యేక దైవం(ివుడు, నిష్టువు) కాకుండా వాటి 
వ్యుత్పత్తి అర్ధాలు తీసుకోవాలి. శివ అంటే పావనం, విష్ణు అంటే సర్వ వ్యాపితం అర్థాలు 
తీసుకుంటే పరమాత్మకు ఆవాదించవచ్చు. పరమాత్ముడు, పరబ్రహ్మ పదాలు ఆ 
నిర్గుణున్ని, నిరూపుణ్జి, నిర్వికారుణ్ణి సరిగ్గా నిర్వచిస్తాయి. 


ఇంకో ఆసక్తికరమైన విషయం శ్రీమద్భాగవతం తొమ్మిదవ స్కంధం 
పురూరవోపాఖ్యానంలో పరమాత్ముని గురించిన ప్రస్థావన. (9-421) 


ఒక్కడ వహ్ని వేలు వురుషోత్తము డొక్కడ సర్వవాజ్ముయం 
బొక్కడ వేద మా ప్రణవ మొక్కడ వర్ణము తొల్లి (తేతయం 
దెక్కడి మాన్చి మూడుగను నౌర్ఫటిచాన్‌ దనబుధ్ధి పెంవుచే 
జక్కగ నా పురూరవు డళక్తులకున్‌ నులభంబులా గతిన్‌ 


(తేతాయుగానికి పూర్వం అగ్ని అఖండమై ఉండెది. నారాయణుడు ఒక్కడే దేవత. 
(పణవం ఒళ్ళు బో వేదంగా ఉండెది. సర్వ వాజ్ముయమూ అందులోనే యిమిడి ఉండేది. ఒకే 
వర్ధం ఉండెది. ఆ పురూరవుడు తన బుద్ధి పెంపుతో శక్తిహినులకు కూడా కర్ణుమార్గం 
సుకర మయ్యేటిట్టుగా ఒక్కటిని మూడుగా ఎర్పరచాడు. 


ఇలాగే అందరికీ పరబ్రహ్మ తత్త్యం అందరికీ అవగాహన కలిగించాలనే ఆపరమాత్ముని 
తాపత్రయం, తపన శ్రీమద్భాగవతం అంతా కనపడుతుంది. పదుకొండవ స్కంధం 
చివరగా కూడా శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి జ్ఞానోపదేశం చేస్తూ ప్రయత్నం చేస్తాడు. జనులు 
తమ తమ ఆచారం ప్రకారం పరమాత్మునికి ఒక ఆకారం కల్పించి పూజ చేస్తారు. ఈ 
విధంగా ఆయా ప్రతిరూపాలలో అరూపుడైన పరమాత్మువి ఊహించుకొని కొలిచేవారిని 
పరమాత్ముడు కరుణిసాడు. ఈ లోకంలో మనుషులకు ధ్యానం నిలువదు. కనుక వారు 
చేసుకున్న వివిధ దేవతా ప్రతిమలలో పరమాత్ముడు నిక్షిప్తమై ఉంటాడు. రూపము 
ముఖ్యం కాదు. నిలకడగా చేసే ధ్యానం ముఖ్యం. అది సాధ్యం కావడానికి ఇన్ని 
రూపాలలో భగవంతుణ్ణి మనం ఊహించుకొని ఆయన యందే మనస్సు నిలిపి ధ్యానం 
సాధన చేసుకోవాలి. 


పరమాత్ముడు అమాయకుడు, నిరంతర ఆశావాది. ప్రజలు తనను చేరుకొనే మార్గాలు 
తెలియజేయాలనే తపనతో ఎప్పుడు వీలుపడుతుందా అని చూస్తుంటాడు. ఆయన 
తాపత్రయం శ్రీిమద్భాగవతమంతటా మనము చూడవచ్చు. మొదట్‌ ఆరు స్కంధాలు 
పరమాత్ముని ఈ ప్రయత్నాన్ని ఎన్నోసార్లు వివరంగా తెలుపుతాయి. పరమాత్మ బ్రహ్మ 
సంవాదం, బ్రహ్మ నారద సంవాదం, విదుర ఉద్దవ సంవాదం, ఏదుర మార్కండేయ 
సంవాదం, ప్రాచీనబర్హి మహారాజుకు నారదుడు చేసిన ఉపదేశం ఇలా ఎన్నో మనకు 
కనిపిస్తాయి. అంతేకాక పరమాత్ముడు తన అంశతో కపిల మహర్షి, యజ్ఞావతారం, 
బుషభుడు అవతారాలు దీని కోసమే దాల్చి తన ప్రయత్నము తను చేసాడు. 
జడభరతుడు సింధుదేశం రాజు రహూగణ సంవాదంలో కూడా పరమాత్మ గురించి 
ప్రస్థావన ఉంది. అంతేకాకుండా రాక్షసులైన హిరణ్యకశిపుడు, వృత్రాసురుడు కూడా ఈ 
విషయాన్ని విశదంగా తెలియజేస్తారు. 


ఒకసారి శ్రీరామకృష్ణ పరమహంసను భగవంతుణ్ణి ఎలా చూడగలమని ప్రశ్న వేస్తే 
పరమహంస సమాధానం మనం ఏనాడూ భగవంతుణ్ణి నీవు ఎలాగుంటావు, నీవు మాకు 
కనిపించు అని అడిగిన దాఖలాలు లేవు. ఎంతసేపూ భగవంతుడా మాకిది ఇవ్వు, అది 
ఇవ్వు అని అడగడమేకానీ ఒక్క సారైనా ఆయన్ను కనపడమని అడుగం. పాపం ఆ 
భగవంతునికి ఎప్పుడూ నిరాశే. కనీసం ఏ ఒక్క డైనా ఒక్కసారైనా తనను కనిపించమని 
అడుగుతాడేమోనని ఎదురు చూస్తుంటాడు. శ్రీమద్భాగవతం ద్యారా కూడా తన వంతు 
ప్రయత్నం ఆయన చేసాడు. 


పరబ్రవ్మా తత్త ౪మెటిగిన అసురులు 


శ్రీమద్భాగవతం పఠనానంతరం విదితమయ్యే అంశం పరమాత్ముబ్ణి అవగాహన 
చేసుకున్నవాళ్ళలో రాక్షసులు కూడా ఉన్నారు. ఇంకా విశదమయ్యేలా చెప్పుకోవాలంటే 
వృత్రాసురుడు, హిరణ్యకశిపుడు లాంటి అతిక్రూర రాక్షసులు భగవంతునితో 
వైరభావాన్ని ఆయనను అతి శీఘ్రంగా చేరుకోవాలనే తపనతో కోరి ఎంచుకున్నారు. 


వృత్రాసురుడు (6-317, 433) 

త్వష్ట ప్రజాపతి తన కుమారుడు విశ్వరూపుణ్ణి ఇంద్రుడు సంహరించగా, ఆ ఇంద్రుణ్ణి 
సంహరించి ప్రతీకారం తీర్చుకోవడానికి మారణహోమం చేసి వృత్రాసురుణ్ణి 
సృష్టించాడు. ఆ వృత్రాసురుడు దానవ వంశంలో ఉత్తమోత్తముడై పుట్టినవాడు. 
శత్రులోకాన్ని సంహరించడానికి కంకణం కట్టుకున్నవాడు. నిగ్రహానుగ్రహాలకు తగిన 
వాక్యాలు ప్రయోగించడంలో ఆరితేరినవాడు. అంతేకాకుండా పరతత్తా్యన్ని ఆకళింపు 
చేసుకున్న పరమజ్ఞాని. ఇంద్రునితో యుద్ధము చేస్తూ ఇలా అంటాడు 


ఓరీ జంభారీ (ఇంద్రుడు జంభాసురుళణ్ణి సంహరించినవాడు) వజాయుధాన్ని 
నామీద (ప్రయోగించు. దిష్టుదేవుని తోజుస్సు తోనూ దధీచి మహర్షి తపళ్ళ క్రి 
తోనూ వజాయుధం సంపన్న మై ఉండటం చేత నీ వజాయుధం వ్యర్థం కాదు. 
మగా నీకు శ్రీవిష్ణు దేవుని కృప ఉంది. విష్ణువు ఎక్కడ ఉంటాడో విజయలక్రి 
అక్కడ విరాజిల్లుతుంది. నేను భక వరదుడూ, పంకజాక్షుడూ అయిన ఆ 
పరమాత్ముని పొదపద్మాల యందు నా హృదయాన్ని పదిలపరచుకున్నాను. 
నీ వజాయుధం (వేటుకు నా నంసార బంధాలన్నీ తెగిపోతాయి. 
పొంచభొతికమైన ఈ శరీరాన్ని పరిత్యజించి సర్వేశ్వరుని సన్నిధికి 
చేరుకుంటాను. ఆ దోవాదిదోవుని వాదాలు సేవించే దాసులకు దాసుడను. 


అని చెబుతూ పరమాత్ముణ్ణి ఈ విధంగా ధ్యానిస్తాడు 


స్వామీ నేను ధువలోకాన్ని, ఇందభోగాన్ని, బ్రహ్ముపదాన్ని ఆశించను. నా 
హృదయం భక్తులను పరిపాలిం చే భవదీయ నధుణ సముదాయాన్ని నర్వదా 
సంన్థ రణం చేయాలి. నా వాక్కు ఎల్లప్పుడూ నిన్నే సన్నుతించాలి. నా శరీరం 


నిత్వమూ నీకు సేవ చేయాలి. నీకోసం నీసమాగమం కోసం నా హృదయం 
ఉవ్వుళ్యూరు తున్నది. పుణ్యాత్యు లైన మహనీయులతో మాతమే నాకు మైత్రి 
(సొప్తించేటట్టు అనుగ్రహించు. తత్త్వ్యజ్ఞానం లెనివారితోనూ, సంసార 
బంధాలలో చిక్కుకున్న వారితోనూ నాకు ఎటువంటి సంబంధమూ 
కలుగకుం డోటట్టు కటాక్షించు. ఇదో నా కోరిక. 


యుద్దము చేస్తూ ఉన్నప్పుడు ఇంద్రుని చేతినుండి వజ్రాయుధం జారి క్రిందపడిపోతే 
వృత్రాసురుడు ఇంద్రునితో వజాయుధం తీసుకుని తనను చంపమంటూ ఇంద్రునికి 
తత్త్యబోధ చేస్తాడు. అది విన్న ఇంద్రుడికి వృత్రాసురుడు భగనంతుడుగా కనిపిస్తాడు. 
శ్రీమద్భాగవతంకూడా వృత్రాసురుని శత్రుత్వం దేవతలతోనే, పరమాత్మునితో కాదు 
అని స్పష్టంగా చెబుతుంది. 


ఒకప్పుడు గొప్ప విష్టుభక్తు డైన చిత్రకేతుడనే చక్రవర్తి శివుణ్ణి ధిక్కరించగా పార్వతీదేవి 
చిత్రకేతుణ్ణి శపిస్తుంది. చిత్రకేతుడు వినమ్రంగా శివపార్వతుల పాదాలకు ప్రణమిల్లి 
(ప్రతిశాపమివ్వకుండా వెళ్లిపోతాడు. అప్పుడు పరమశివుడు పార్వతీదేవితో ఇలా 
అంటాడు పరమాత్మునికి ఇష్టమైనవాడూ, ఇష్టంకానివాడూ అంటూ ఎవడూ ఉండడు. 
ఎందువల్లనంటే ఆయన సర్వాంతర్యామి. సమస్తము తానే అయినవాడు. సర్వజీవులకూ 
అత్మ అయినవాడు. సకల జీవులకూ ప్రియమైన ఆదిపురుషుడు ఆయన ఒక్కడే. (6-433, 
498) 


హరణ్యాక్ష హారణ్యకశిపుల వృత్తాంతము 

శ్రీమద్భాగవతంలో ఈ వృత్తాంతము మూడు సార్లు ఉటంకించబడినది. మూడవ 
స్కంధములో మైత్రేయ మహాముని విదురునకు యజ్ఞ వరహావతార ఘట్ట సందర్భంగా 
హెరణ్యాక్ష హెరణ్యకశిపుల వృత్తాంతము ఎరుక పరుస్తాడు (3-451). ఆరవ 
స్కంధములో కశ్యప-దితి సంతానం గురించి విశదంగా శుక మహాముని 
పరీక్షిన్మహారాజునకు తెలుపుతూ హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వృత్తాంతము ఎరుక 
పరునాడు (6-506). హరణ్యకశిపుడు కయాధువు అనే ఆమెను వివాహమాడాడు. ఆ 
దంపతులకు ప్రహ్లాదుడు, అనుహ్తాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు పుత్రులు కలిగారు. 
సింహిక అనే కూతురు కూడా కలిగింది అని పరీక్షిన్మహారాజునకు చెబుతాడు. లీలావతి 
(ప్రహ్లాదుని తల్లీ అని మనం చదువుకున్నాము. మూడవనారి ప్రప్లోద చరిత్రము సప్తమ 


స్కంధములోవస్తుంది (7-29). ఇక్కడ ప్రహ్లాదుని తల్లి లీలావతి అని చదువుతాము. 
లీలావతికి కయాధువు అని ఇంకో పేరు ఉండవచ్చు. 


హిరణ్యకశిపుడు విష్టువిరోధి అయినా గొప్ప తత్త జ్ఞాని. పరబ్రహ్మ తత్త మెరిగినవాడు. 
తన తమ్ముడు హిరణ్యాక్షుణ్ణి శ్రీవరాహమూరి, వధించాడని తెలుసుకొని తల్లి దితిని 
ఓదార్చే సంఘటనలో హిరణ్యకశిపుని ఆత్మజ్ఞానం మనకు తెలుస్తుంది. 


నీరాగారనివిష్ట వొంథుల క్రియన్‌ నిక్కంబు సంసార సం 
చారుల్‌ వత్తురు గూడి విత్తురు, సదా సంగంబు లేదొక్క చో 
శూరుల్‌ వోయిడి (త్రోవ బోయిను భవత్స్ఫూనుండు దళ్లీ మహా 
శూరుం డాతడు త ద్వియోగమునకున్‌ శోకింప నీ కేటికిన్‌ 


తల్లీ లోకం ఒక చలిపందిరి వంటిది, (పాణులందరూ దాహం కోసం వచ్చిన బాటసారులు. 
వాళ్ళు దాహం తీర్చుకోవడానికి వచ్చి నాళ్ళివోతున్నట్టు మనం కూడా ఈ సంసారంలోక్‌ 
వబ్బి మనవని కాగానే వొళ్లిపోతూ ఉంటాము. కలుస్తూ ఉంటాము, దిడిపోతూ ఉంటాము. 
నీ కుమారుడు వీరస్వరం అందుకున్నాడు. శోకింపరాదు. 


సర్నజ్ఞా డీళుండు సర్వాత్ఫు డవ్యయుం డమలుండు నతు డనంతు డాఢ్యు 
డాత్శ రూపంబున నశాంతమును దన మాయా (ప్రవర్తన మహిమ వలన 
గుణముల గల్సించి గుణనంగమంబున సింద శరీరంబు లీల దాల్సి 
కంపిత జలములో గదలడి క్రియ దోచు పాదపంబుల భంగి భ్రామ్యమాణ 
చక్తువుల ధర్శితి చలిత యి కానంగ బడిన భంగి వికల భావరహితు 
డాత్మమయుడు కంపితాంత రంగంబున గదలినథ్ట తోచు గదలకుండు 


ఈశ్వరుడు సమస్తానికి అధిపతి, సర్వమూ తెలిసినవాడు. సర్వత్రా నిండియుండేవాడు. 
ఆ (ప్రభువు సత్యుడు, నిత్యుడు, నిర్జులుడు, ఆద్యంతములు లేనివాడు. తన మాయా 
(పవర్ణనాది మహిమలతో (తిగుణాలను కల్సించుకొంటాడు. ఆ గుణ సంయోగం వథ్ధ 
శరీరధారణ చేస్తాడు. కదలని చెట్టు కదలాడే నీళ్ళలో కదులుతున్నట్టు కనపడు విధంగా 
(మతో నిండినటువంటి కళ్ళకు భూమి చంచలంగా తోచిన విధంగా భావ వికారాలు 
లేనట్టి ఆత్మ స్వరూపుడైన ఆ భగవంతుడు చలించే మనస్సు గలవాళ్ళకు చంచలుడుగా 
అనిపిస్తాడు కానీ ఆ దోవుడు అచంచలుడు. 


అట భగవంతుడు ఇదిగో ఈ విధంగా ఉంటాడు, ఈ లక్షణాలతో ఉంటాడు అని 
నిర్ధారణ చేయలేం. కాని అప్పుడప్పుడు కొన్ని లక్షణాలు పొంది కర్ణబంధాలలో 
బిక్కు కున్నట్టుగా అనిపిస్తాడు. 


ఈ విశ్వమును సృష్టించేది, రక్షించేది, నశింపజీసేది ఎవడో, అనంతమూర్తి ఎవడో, 
([బహ్మాండానికి అధిపతి ఎవడో- వాడే విలాసంగా ఈ లోకాన్ని రక్తి స్తూ పోషి స్తూ ఉంటాడు. 
భగవంతుని తత్త్వము ఎవరికీ అర్థం కాదు. పరమాత్యుడు ఉండవచ్చు. ఉండకపోవచ్చు. 
ఆ ఆత్మ స్వరూపుడు త్రిగుణాలకు లోబడినవాడు కాడు. గుణాలీతుడైన విశ్వనాథుడు. ఆ 
స్వామి ఎవరూ చేరుకోలేని ఒక దివ్యమైన స్థానంలో (ప్రకాశిస్తూ ఉంటాడు. 
హిరణ్యకళివుడి బోధనలు విని దితి సాంత్వన పొందింది. 


శ్రీమద్భాగవతం మూలోద్దేశ్యం పరబ్రహ్మగురించి అవగాహన కల్గించడం. ఆ 
విషయాన్ని మనస్సులో ఉంచుకొని భాగవత పఠనం సాగిస్తే ప్రహాదుడి నుంచేకాదు. 
హిరణ్యకశిపుని ద్వారా కూడా పరబ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకోవచ్చు. 


నారదుడు ధర్మరాజుకు వర్ణా (శ్రమ ధర్మాలు తెలుపుట (7-408) 

(ప్రస్తుత కాలంలో సంఘములో వర్ణ విభజనను కుల విభజనగా తీసుకుని దానికి 
వంశపారంపర్యంగా లభించే హక్కుగా మార్చివేయడం జరిగింది. 
శ్రీమద్భాగవతంలోనూ, భగవదితలోనూ వర్ణా శ్రమ విభజన ప్రక్రియ చాలా అర్ధవంతంగా 
ఉంది. ఈ మహా(గంధాలలో ఇచ్చినట్లుగా మనం వర్ణాశ్రమ ధర్మాలు పాటించగలిగితే మన 
సంఘం, సమాజం సామరస్యంగా రర లర్‌. 


నారదమహర్షి ధర్మరాజుకు సనాతన ధర్మమును వివరిస్తూ వర్ణా (శమాలగురించి 
చెబుతాడు. అన్ని వర్ణాల జనులకు (బ్రాహ్మణ, క్ష తీయ, వైశ్య, శూద్ర) ముప్పై లక్షణాలు 
తప్పనిసరిగా అలవాడాలి. ఆ ముప్పై లక్షణాలు ఇవి సత్యం, సంతోషం, సమదృష్టి, 
సదసద్వివెకం, శౌచం, క్షమ, దయ, దానం, మార్దవం, మనోనిగ్రహం, మహాజనసేవ, 
మితభాషిత్వం, ఇంద్రియజయం, బ్రహ్మచర్యం, ప్రాణులలో పరమాత్మ దర్శనం, 
అభేదబుద్దితో ప్రవర్తించడం, ఉపవాసిదికం, ఉచితజపం, అహింస. ఆత్మావలోకనం, 
అన్నోదకాలు పంచి ఇవ్వటం, అసభ్యవాంఛలు మరియు అనర్థమైన క్రియలు 
విడిచిపెట్టటం, శ్రీమన్నారాయణ స్మరణం, కథాశవణం, నామసంకీర్తనం, సేవాభావం, 
ఆరాధనం, నమస్కృతి, దాస్యం, సఖ్యం, ఆత్మసమర్చణం. 


జాతి మాత్రం వల్ల వర్ణం నిర్ణయం ఎట్టి పరిస్టులలోనూ చేయకూడదు. శమదమాది 
ధర్మాలు వాటించడం ద్వారా జనుల జాతి నిర్ణయించాలి. అనగా బ్రాహ్మణుల జాతిలో 
పుట్టినంతమాత్రంతో బ్రాహ్మణుడైపోడు. ఎవరైతే విప్ర వర్ణ ధర్మాలాచరిస్తారో వారే, వేరే 
జాతిలో పుట్టినా సరే, బ్రాహ్మణులుగా పిలువబడుటకు అర్హులు. అతిముఖ్య విషయం 
ఎ వర్ణ ధర్మాలనైనా త్రికరణశుద్ధిగా, క్రమం తప్పకుండా, నిరంతరమూ ఆచరించాలి 
అప్పుడే అర్హత్యం లభ్యమౌతుంది. 


విప్ర వర్ణ లక్షణాలు బహెరింద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం, మృదు స్వభావం, 
శుచిత్వం, తపం, దయ, సత్యం, జ్ఞానం, క్షమ, హరిభక్తి, హర్షం 


క్షత్రీయ వర్ణ లక్షణాలు ధైర్యము, శౌ ర్యం, వీర్యం, ఆత్మనిగ్రహం, అనుగ్రహం, దానశీలం, 
ధర్మనిష్థ, అర్థసంపాదన, తేజం, బుధసేవాకాంక్ష, ఆచార్యసేవ, అచ్యుతారాధన, 
సత్కార్యం, సంరక్షణం. సంతోషం 

వైశ్య వర్ణ లక్షణాలు ధర్మార్థకామ వాంఛలు, దేవ బ్రాహ్మణసేవ, ఆచార్య పాదారాధన, 


నిగర్వం, నిర్మలత్వం, సంతృప్తి 


శూద్ర వర్ణ లక్షణాలు చౌర్యం లేకుండా ఉండటం, శుచి శుభ్రత కలిగి ఉండటం, సం ప్రార్థన 
చేయటం, నిష్కపటంగా ఉండటం, దేవ యజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం, భూత 
యజ్ఞం, బ్రహ్మ యజ్ఞం అనే ఐదు యజ్ఞాలు మంత్రం చెప్పకుండా నిర్వ ర్తించడం, 

ఇ ఇ ఇ = 
పండితాదరణ, గోవుల రక్షణ, న్యాయ జీవనం 


శ్రీమద్భగవద్గీత లో పరమాత్ముడు అర్జునుడితో అంటాడు (4-13) 
బాతుర్వర్థ్హూం మయా సృష్టం గుణకర్మ ఎభాగశః। 
తస్వ కర్తారమపి మాం విద్ర్యకర్తారయమవ్వయం // 


ఈ విశ్వములో డన్న మానవులు వారి వారి గుణములను బట్టి, వారు చేసే 
కర్మలను బట్టి నాలుగు వర్థ్ధములుగా వభజింపబడ్థారు. 


కాక్షన్లః కర్ణుణాం సిద్ధిం యజన్త ఇహ దోవతా॥/ 
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్టుజా/ (4- 12 


మానవులు వివిధములైన పద్ధతులలో రీతులలో వివిధ దేవతామూర్తుల 
రూపములలో నన్ను పూజించి ఆరాధించి తగిన ఫలములను పొందుతూ 
ఉంటారు. 


శమదమాది ధర్మాలు పాటించడం ద్వారా జనుల జాతి నిర్ణయించాలి అనే విషయం పదే 
పదే మనకు శుక మహర్షి పరీక్షన్మహారాజుకు తొమ్మిదవ స్కంధంలో (9-33 మొదలుగా) 
మన్వంతరాల గురించి ఐవరిస్తున్నప్పుడు తెలుస్తుంది. వైవస్వత మనువు పది మంది 
సంతానంలో నరిష్యంతుడనే కొడుకు సంతానంలో కొంతమంది బ్రాహ్మణు లయ్యారు. 
దిష్టున కొడుకు నాభాగుడను వాడు కర్మవశంబున వైశ్యు డైనాడు. నాభాగుని తరవాతి 
తరంలో చాలా మంది క్ష(తీయులైనారు. అలాగే పురూరవ చక్రవర్తి వంశంలో పుట్టిన 
కృతుని సంతతి బ్రాహ్మణ్యాన్ని అవలంబించారు. యయాతి వంశంలో జన్మించిన 
మేధాతిథి మహారాజు కొడుకు ప్రస్కందుడు బ్రాహ్మణ్యాన్ని స్వీకరించాడు. 


శ్రీమద్భాగవతం గర్భస్థ శిశివు పెరుగుదల (3-991-992) 


కపిలమహర్షి తన తల్లి దేవహూతికి పరమాత్ముని చే గావించబడిన జగత్సృష్టి 
విశదీకరిస్తూ తల్లి గర్భంలో శిశివు పెరుగుదల గురించి కూడా వివరిస్తాడు. 


వీర్యం అండముతో కలిసిన అయిదు రాత్రులకు అతిచిన్న నీటిబుడగ పరిమాణమంత 
పెరుగుతుంది, ఆపైన పదవదినానికి రేగుపండంత అవుతుంది. అనంతరం 
మాంసపిండమై గ్రుడ్డు ఆకారం పొందుతుంది. ఒక్క నెలకు శిరస్సు ఎర్చడుతుంది. 
రెండు నెలలకు కాళ్ళుచేతులు వస్తాయి. మూడు నెలలకు గోళ్ళు, వెంట్రుకలు, 
ఎముకలు, చర్మం, నవరంధ్రాలు ఎర్చడుతాయి. నాల్లవనెలకు సప్తధాతువులు, మెదడు 
కలుగుతాయి. ఐదవనెలకు ఆకలిదప్పులు సంభవిస్తాయి. ఆరవనెలలో మానిచేత 
కప్పబడి, తల్లి కడుపులో శిశువు కుడివైపున తిరుగుతూ ఉంటుంది. ఏడవ నెలలోజ్ఞానం 
కలుగుతుంది. కదలికలు కలుగుతాయి. పదోమాసంలో తలక్రిందుగా తిరిగి భూమిమీద 
పడుతుంది. 


ఆధునిక విజ్ఞానం శిశు జననం ఈ విధంగా వివరిస్తుంది (అంతర్జాలం నుంచి ఆంగ్లభాష లో 
సేకరించి అనువాదం చేసినది) 


మొదటి నెలలో ముఖము, కళ్ళు ఆకృతి ఎర్బడుతాయి. గుండె కూడా కొట్టుకోవడం 
ప్రారంభిస్తుంది. రెండవ నెలలో ముఖము క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి. కాళ్ళు, 
చేతులు. ఎముకలు, మెదడు, బాహ్యేంద్రియాలు, జీర్ణకోశం ఏర్పడడం 
ప్రారంభమౌతాయి. మూడో నెలలో చేతులు, చేతివేళ్ళు, కాళ్ళు, కాలివేళ్ళు 
ఎర్పడుతాయి. గోర్లు, చెవులు, దంతాలు కూడా మెల్లగా రావడం మొదలు పెడతాయి. 
నాలుగో నెలలో తలజాుట్టు, కనుజెప్పలు, గోర్లు పెరుగుతాయి. శిశువు కదలడం మొదలు 
పెడుతుంది. ఐదో నెలలో శిశువు కదలికలను కాబోయే తల్లి గ్రహించకలుగుతుంది. 
ఆరో నెలలో శిశువు కనుజెప్పలు చెరిచి చూడగల్లుతుంది. ఎడో నెలలో బాహ్య ధ్వనులకు, 
కాంతికి స్పందించే జ్ఞానం కలుగుతుంది. తొమ్మిదో నెలాఖరుకు తలక్రిందుగా తిరిగి 
పుట్టడానికి సిద్దమౌతుంది. 


చాలావరకూ భాగవతంలో వివరించిన శిశువు పెరుగుదల ఆధునిక విజ్ఞానం వివరణతో 
సరిపోతుంది. 


శ్రిమద్భాగవతము-కాల లక్షణం 

మైత్రేయ మహర్షి విదురునికి పరమాత్ముని చే సృష్టి కల్పన గురించి వివరిస్తూ కాల 
లక్షణం కూడా విపులంగా విశదీకరిసాడు. (3-344, 346) 

సృష్ట యొక్క సూక్షా్మతి సూక్షా్మంశాన్ని పరమాణువు అంటారు. సూర్యుని కాంతి 
కిటికీలోనుండి ప్రసరించేటప్పుడు మన కంటికి కనిపించే చిన్న చిన్న రేణువులలో 
ఆరవభాగానికి పరమాణువు అని పేరు. ఆ పరమాణువుమై ఒక ప్రక్కనుండి మరియొక 
ప్రక్కకు సూర్యకిరణం పయనించే కాలానికి సూక్ష్మకాలం అని పేరు. 

రెండు పరమాణువులు ఒక అణువు 

మూడు అణువులు ఒక |త్రస రేణువు 

మూడు త్రసరేణువులు ఒక తృటి 

నూరు తృటులు ఒక వేధ 

మూడు వేధలు ఒక లవం 

మూడు లవములు ఒక నిమేషం 

మూడు నిమేషములు ఒక క్షణం 

ఐదు క్షణాలు ఒక కాష్టం 

పది కాష్టములు ఒక లఘువు 

పదహాదు లఘువులు ఒక నాడి 

రెండు నాడులు ఒక ముహూర్తం 

ఆరు లేక ఎడు నాడులు ఒక ప్రహరం (యామము లేక జాము) 

నాలుగు జాములు ఒక పగలు 

నాలుగు జాములు ఒక రాతి 

ఒక పగలు ఒక రాత్రి ఒక దినం 

నాడిని కొలిచే సాధనం 

ఆరు పలాల రాగితో పాత్ర సిద్ధంచేసి, నాలుగు మినుపగింజల బరువు గల బంగారుతో 
నాలుగు అంగుళాల పొడవైన కమ్మీ తయారుచేసి, దానితో ఆ పాత్ర క్రింద రంధ్రం చేస్తే, 
ఆ రంధ్రంగుండా తూమెడు నీరు పూర్తిగా క్రిందకు కారడానికి ఎంత కాలం పడుతుందో 
అంత కాలాన్ని ఒక నాడి అంటారు. 


ఈనాటి కాల పరిమాణంతో భాగవత కాల పరిమాణం పోలిక 
ఒక దిన పరిమాణం 24 గంటలు రి జాములు 

ఒక జాము 3 గంటలు 

ర నాడులు ఒక జాము 3 గంటలు 

ఒక నాడి 30 నిమిషాలు 

(7 నాడులు ఒక జాము గా తీసుకుంటే ఒక నాడి 25 నిమిషాల 42 సెకండ్లు) 
2 నాడులు ఒక ముహూర్తం ఒక గంట లేదా 51 నిమిషాలు 
15 లఘువులు ఒక నాడి 

ఒక లఘువు 2 నిమిషాలు లేదా 1 నిమిషం 42 సెకండ్లు 

10 కాష్టములు ఒక లఘువు 2 నిమిషాలు 

ఒక కాష్టము 12 సెకండ్లు 

రిక్షణాలు ] కాష్టము 

ఒక క్షణం 2.4 సెకండ్లు 

మూడు నిమేషములు ఒక క్షణం 2.4 సెకండ్లు 

ఒక నిమేషం 0.416రర సెకండ్లు 

మూడు లవములు ఒక నిమేషం 0.416రర సెకండ్లు 

ఒక లవము 0. 13888 సెకండ్లు 

మూడు వేధలు ఒక లవం 0.13888 సెకండ్లు 


ఒక వేధ 0.0463 సెకండ్లు 

నూరు తృటులు ఒక వేధ 0.0463 సెకండ్లు 

ఒక తృటి 0.000463 సెకండ్లు 

మూడు త్రసరేణువులు ఒక తృటి 0.000463 సెకండ్లు 
ఒక త్రస రేణువు 0.00015 సెకండు 

మూడు అణువులు ఒక [త్రస రేణువు 0.00015 సెకండు 
ఒక అణువు 0.00005 సెకండు 

రెండు పరమాణువులు ఒక అణువు 0.00005 సెకండు 
ఒక పరమాణువు 0.000025 సెకండు 


శ్రీవిష్ణు దండకము (3-203) 


మై[లేయ-విదుర సంవాదం అంతర్భాగంగా మై(త్రేయుడు సృష్టి ఎలా ఆవిర్భవించిందో 
వివరిస్తూ వా శ్రీమహావిష్ణువు మహిమలను వర్ణిస్తాడు. అందులో భాగంగా శ్రీ విష్ణు దండకము 
ఉపదేశిసాడు. 


శ్రీనాథనాథా! జగన్నాథ! నమ్రైకరక్షా! విపక్ష క్షమాభృత్సహస్రాక్ష! నీరేజపత్రేక్షణా! 
దేవదేవా! భవద్దాసవర్గోపతాపంబులం బాపగా నోపు దివ్యాతపత్రంబు నాబొల్బు 
యుష్మత్సదాంభోజ మూలంబు పుణ్యాలవాలంబుగా బొంది యోగీంద్రు లుద్దామ 
సంసార తాపంబులం బోవగా మీటి వర్తింతురో తండ్రి! యీశా! సమస్తాఘ నిర్జాశ! యీ 
విశ్వమందెల్ల జీవుల్‌ భవోద(గ దుర్వార తాపత్రయాభీల దావాగ్నిచే గ్రాగి దుఃఖాబ్దిలో దోగి 
యే కర్మమున్‌ ధర్మముం బొందగా లేక సంసారచక్రంబునందుం 
బరిభామ్యమాజాత్ము లైయుందు; ర మ్మ్మూఢచేతస్కులం జప్పగా నేల యో దేవ! విజ్ఞాన 
దీపాంకురంబైన నీ పాదపంకేరుహచ్భాయ బ్రాపింతు; మబ్దాక్ష! సన్మానిసంఘంబు 
లైకాంతిక స్వాంతతం బేర్చి దుర్దాంత పాపౌఘనిర్జాశకాంబుప్రవాహాభ్ర గంగా నివాసంబు 
గా నొప్పు నీ పాదయుగ్మంబు యుష్మన్ముఖాంభోజ నీడోద్దతం బైన వేదాండజ 
(శేణిచేతన్‌ గవేషించి సంప్రాప్త లై యుందు; రో నాథ! వైరాగ్యశక్తిస్ఫుట జంట నల ల 
నట్టి ధీరోత్తముల్‌ నిత్య నైర్మల్య భవ్యాంతరంగంబులం దే పరంజ్యోతి పాదాబ్ద ఏీఠంబు 
గిలించి కైవల్య సంప్రాప్తు లై రట్టి నిర్వాణ మూర్తిం బ్రశంసింతు; మింద్రాది వంద్యా! 
ముకుందా! సమస్తంబు గల్చింప బాలింప దూలింప గా; బెక్కు దివ్యావతారంబులం 
బొందు నీ పాద పంకేరుహ ధ్యానపారీణ సుస్వాంతులై యొప్పు భక్తాలికిన్‌ మోక్షదం బైన 
మీ పాద కంజాతముల్‌ గొల్లు ; మీశా! రమాధీశ! పుత్రాంగనా మిత్ర సంబంధ బంధంబులం 
జెంది నిత్యంబు దుష్ట క్రియా లోలురై దేహగేహంబుం దోలి వర్తించు దుర్మానవ శ్రేణులం 
దంతరాత్ముండవై యుండియున్‌ దూరమై తోచు నీ పాదపద్మంబు లర్చింతు; మో దేవ 
బాహ్యేంద్రియ వ్యాప్తి నుద్భృత్తు లైనట్టి మూఢాత్ము లధ్యాత్మ తత్త్వ ప్రభావాఢ్యు లై నీ 
పదాబ్దాతవిన్యాస లక్ష్మీ కళావాసముం గన్న యయ్యుత్తమశ్లోకులం గానగా జాల; 
రప్ఫుణ్యులా దుష్టులం జూడగా నొల్ల రంబోధిరాట్కన్యకాకాంత! వేదాంత శుద్దాంత 
సిద్దాంతమై యొప్పు నీ సత్కథాపార చంచత్సుధాసారపూరంబులం గ్రోలి, 
సౌఖ్యోన్నతిన్‌ సోలి, ధీయుక్తులై వ్రాలి, తాపంబులం దోలి, మోదంబులం దేలి, 


సంపన్నులై మన్న నిత్యప్రసన్నుల్‌ మహోత్కంఠతం బీర్చి వైకుంఠ ధామంబు 
నల్బక్రియాలోలు రై కాంతు రద్దివ్యవాసైక సంప్రాప్తికిం గోరుచున్నార; మోదేవ! వైరాగ్య 
విజ్ఞాన బోధాత్మ యోగక్రియారూఢి నంతర్చహర్వ్యాాప్తి జాలించి శుద్ధాంతరంగంబు 
గావించి హృత్సద్మవాసుండవై చిన్మయాకారమై యున్న నీ యున్న తానంత తేజో 
విలాసోల్లసన్మూ ర్తి జిత్తంబులం జేర్చి యానంద లోలాత్మతం బొల్బు యోగీశ్వర గ్రేణికిం 
దావకీనానుకం పానులబ్టిస్సుటజ్ఞానముం గల్గుటం జేసి యాయాసముం జెందః రో 
దేవతా చక్రవర్శ్మీ సదానందముర్తీ! జగద్గీతకీరీ! లసద్ఫూతవరీ! భవద్దాసులైనట్టి మమ్మున్‌ 
జగత్కల్పనాసక్త చిత్తుండవై నీవు తైైగుణ్యవిస్పూ ర్తి బుట్టించినం బుట్టుటే కాక నీ 
భవ్యలిలానుమేయంబుగా సృష్టినిర్మాణముం జేయ నే మెంతవారౌదు మీ శక్తి యుక్తిన్‌ 
భవత్పూజ గావింతు; మట్టుండె నీ సత్కలాజాతులై నట్టి మమ్మెన్నగా నేల 
యథధ్యాత్మతత్త్వంబ వన్నం బరంజ్యోతి వన్నం బ్రపంచంబ వన్న న్నధిష్టాతవన్నన్‌ 
సదాసాక్షి వన్నన్‌ గుణాతీత! నీవే కదా పద్మపత్రాక్ష! సత్తాాదితైగుణ్య మూలంబు నా 
నొప్పు మాయా గుణంబందు నుద్యన్నహా తత్త్వ మైనట్టి నీ వీర్యముం బెట్టుటం జేసి నీ 
వింతకుం గారణం బాదు! వాయాయి కాలంబుల న్నీకు నౌఖ్యంబు లేమెట్లు గావింతు? 
మే రీతి నన్నంబు భక్షింతు? మెబ్బంగి వర్తింతు? మే నిల్కడన్నుండు? మీ జీవలోకంబె 
యాధారమై యుండి భోగంబులం బొందుచు న్నున్నయిక్కార్య సంధానులై నట్టి మాకుం 
జగత్కల్పనా శక్తికిన్‌ దేవ! నీ శక్తి దోట్బాటు గావించి, విజ్ఞానముం జూపి, కారుణ్య 
సంధాయివై మమ్ము రక్షింపు లక్ష్మీమనః పల్వలక్రోడ! యోగీంద్ర చేతస్సరోహంస! 
దేవాదిదేవా! నమస్తే నమస్తే నమః 


నారాయణస్తోతం (4-702-705) 
ప్రచేతసులు పృథుచకవర్తికి నాల్సవతరంవారు. వీరు పదిమంది. పరమశివుడే 
తనకుతాను విచ్చేసి నారాయణ స్తోత్రం ఉపదేశిస్తాడు. దీనిని రుద్రగీత అని కూడా 
అంటారు. 


పంకజనాభాయ సంకర్షణాయ శాం, తాయ విశ్వప్రబోధాయ భూతసూక్షే 0 ద్రియాత్మనే 
సూక్త్షా్మియ వాసుదె, వాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వికారాయ కర్మనిస్తారకాయ 
త్రయీ, పాలాయ త్రైంలోక్యపాలకాయ సోమరూపాయ తేజోబలాథ్యాయ స్య, యం 
జ్యోతిషే దురంతాయ కర్మసాధనాయ పురాపురుషాయ యజ్ఞ, రేతసే జీవతృప్తాయ 
పృథ్విరూపకాయ లోకాయ నభ సేంతకాయ విశ్వయోనయే విష్ణవే జిష్ణవే నమోస్తు 
స్వర్గాపవర్గ సుద్వారాయ సర్వర, సాత్మనే పరమహంసాయ ధర్మపాలాయ సద్దిత 
ఫలరూపకాయ కృ, ష్లాయ ధర్మాత్మనే సర్వశక్తియుక్తాయ ఘనసాంఖ్య యోగీశ్యరాయ 
హి రణ్య వీర్యాయ రుద్రాయ శిష్టనాథాయ దుష్ట వినాశాయ శూన్యప్ర, వృత్తాయ కర్మణే 
మృత్యవే విరాట్బరీరాయ నిఖిల ధర్మాయ వాగ్వి, భూతయే నివృత్తాయ సత్పుణ్య 
భూరివర్బసే౭ఖిల ధర్మదేహాయ చాత్మ, నే నిరుద్దాయ నిభృతాత్మనే నమోస్తు 
సర్వసత్తాయ దేవాయ సన్నియామకాయ బహిరన్తరాత్మనే కారణాత్మనే సమస్తార్థ 
లిజాయ నిర్గుణాయ వేధసే జితాత్మక సాధవే నమోస్తు 


మూలంలో ఉన్న రుద్రగీత 
(సంస్కృత భాగవతం 4వ స్కంధము, 24వ అధ్యాయం 33-68) 


జితం త ఆత్మవిద్దుర్యస్వన్తయే స్వస్తిరస్తు మే! 
భవతా రాధసా రాద్దం సర్వస్మా ఆత్మనే నమః 
నమః పజ్యజనాభాయ భూతసూక్షే న్రియాత్మనె। 
వాసుదేవాయ శానాయ కూటస్థాయ స్వరోచిషే! 


సజ్కర్ణణాయ సూక్షా శ్రియ దురనాయాన్తకాయ చ! 
నమో విశ్వప్రబోధాయ ప్రద్యుమ్నాయాన్తరాత్మనే ॥ 
నమో నమో౭నిరుద్దాయ హృషి కేశేన్దియాత్మనే। 
నమః పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే ॥ 


స్వర్గాపవర్గద్వారాయ నిత్యం శుచిషదే నమః। 
నమో హిరణ్య వీర్యాయ చాతుర్లో త్రాయ తన్తవే || 
నమ ఊర ఇషే త్రయ్యాః పతయే యజ్ఞరేతసే। 
తృప్తిదాయ చ జీవానాం నమః సర్యరసాత్మనే ॥ 


సర్వతత్తా్వాత్మదేహాయ విశాషాయ స్థవీయసే। 
నమస్తె)లోక్యపాలాయ సహ ఓజో బలాయ చ ॥| 
అర్దలిజాయ నభసే నమో౭న్లర్భహిరాత్మనే। 

నమః పుణ్యాయ లోకాయ ఆముమ్మై భూరివర్చసే | 


ప్రవృత్తాయ నివృత్తాయ పితృదేవాయ కర్మణి! 
నమో౭ధర్మవిపాకాయ మృత్యవే దుఃఖదాయ చ || 
నమస్త ఆశిషామీశ మనవే కారణాత్మనే। 

నమో ధర్మాయ బృహతే కృష్ణాయాకుణృమెధసే। 
పురుషాయ పురాణాయ సాజ్ఞ్యయోగేశ్వరాయ చ ॥| 


శక్త్మితయసమేతాయ మీఢుషే=హజ్యతాత్మనే | 

చేత ఆకూతిరూపాయ నమో వాచో విభూతయే ॥| 
దర్శనం నో దిదృక్రూణాం దేహి భాగవతార్చితమ్‌! 
రూపం ప్రియతమం స్యానాం సర్యేన్టియగుణాళ్లనమ్‌ ॥| 


స్నెగ్రప్రావృట్‌ ఘనశ్యామం సర్వసౌన్సర్యసజుహమ్‌ | 
చార్వాయతచతుర్భాహుం సుజతరుచిరాననమ్‌ ॥| 
పద్మకోశపలాశాక్షం సున్గర[భ్రూ సునాసికమ్‌ | 
సుద్విజం సుకపోలాస్యం సమకర్ణవిభూషణమ్‌ ॥| 


ప్రతిప్రహసితాపాజ్లమల కైరుపశోభితమ్‌। 
లసతృజ్కజకిళ్టుల్భదుకూలం మృష్టకుణ్జలమ్‌ ॥| 
స్ఫురత్కిరీటవలయహారనూపురమేఖలమ్‌ । 
శజ్ఞదక్రగదాపద్మమాలామణ్యుత్తమర్థిమతి॥| 


సింహస్కన్లత్విషో బిభ్రతౌభగ[గీవకౌస్తుభమ్‌ | 
శ్రియానపాయనాా క్షి ప్తనికషాకోరసోల్లసతి || 
పూరరేచకసంవిగ్న వలివలుదలోదరమ్‌ | 
పతిసజ్యా 9 మయద్విశ్వం నాభ్యా==వర్తగభీరయా || 


శ్యామశ్రోణ్యధిరోచిష్ణ్టు దుకూలస్యర్థమేఖలమ్‌ | 
సమచార్యజ్ఞ్రజజ్జోరునిమ్నజానుసుదర్శనమ్‌ ॥| 

పదా శరత్సద్మపలాశరోచిషా నఖద్యుభిర్నో౭నరఘం విధున్వతా | 
ప్రదర్శ్భయ స్వియమపాస్తసాధ్వసం పదం గురో మార్గగురుస్తమోజుషామ్‌ ॥| 


ఏతద్రూపమనుధ్యేయమాత్మ శుద్ది మభీప్పితామ్‌। 
యద్భ క్రియాగోభయదః స్వధర్మమనుతిష్టతామ్‌ || 
భవాన్‌ భక్తిమతా లభ్యో దుర్లభః సర్వదేహినామ్‌ | 
స్వారాజ్యస్యాప్యభిమత ఎకాన్తేనాత్మవిద్దతిః ॥| 


తం దురారాధ్యమారాధ్య సతామప దురాపయా | 
ఎకాన్తభక్త్యా కో వాక్చోత్సాదమూలం వినా బహిః || 
యత్ర విర్విష్టమరణం కృతాన్లో నాభిమన్యతే। 

విశ్వం విధ్యంసయన్‌ వఏర్య శౌర్యవిస్ఫూర్ణితభ్రువా || 


క్షణార్తెనాపి తులయే న స్వర్గం నాపునర్చవమ్‌ | 

భగవత్సృజ్‌సజస్య మర్త్యానాం కిముతాశిషః ॥| 

అధథానఘాజ్ఞే9స్తవ కీర్తి తీర్గయోరన్తర్భ హిః స్నానవిధూతపాప్మనామ్‌ | 
భూతేష్యనుక్రోశనుసత్త్యశీలినాం స్యాత్సజమో=ను(గ్రహ ఎషనస్తవః ॥| 


న యస్య చిత్తం బహరర్థవిభ్రమం తమోగుహాయాం చ విశుద్దమావిశత్‌ | 
యద క్షియోగానుగృహతమళ్ఞ-సా మునిర్విచష్టే నను తత్ర తే గతిమ్‌ ॥| 
యశ్రెదం వ్యజ్యతే విశ్వం విశ్వస్మిన్నవభాతి యత్‌ | 

తత్త్వం బ్రహ్మ పరజ్ఞ్యోతిరాకాశమివ విస్తృతమ్‌ ॥| 


యో మాయయేదం పురురూపయాసృజద్చిభర్తి భూయః క్షపయత్యవిక్రియః | 
యద్భేదబుద్ధిః సదివాత్మదుఃస్తయా తమాత్మతన్నం భగవన్‌ ప్రతీమహి || 
క్రియాకలామైరిదమేవ యోగినః శ్రద్ధాన్వితాః సాధు యజన్తి సిద్దయ! 
భూతేన్టియాన్తఃకరణోపలక్షితం కద తన్తే3 చత ఎవ కోవిదాః || 


త్యమేక ఆద్యః పురుషః సుప్తశక్తిస్తయా రజఃసత్త తమో విభిద్యతే | 
మహానహం ఖం మరుదగ్ని వార్డరాః సురర్ణయో భూతగణా ఇదం యతః ॥| 
సృష్టం స్వశ క్ష్యదమనుప్రవిష్ట శ్చతుర్విధం పురమాత్మాంశ కేన | 

అథో విదుస్తం పురుషం సన్నమన్తర్భుజ్హే హృషికైర్మధు సారఘం యః ॥| 


సుష లోకానతిచబ్బవేగో వికర్షసి త్వం ఖలు కాలయానః | 

భూతాని భూతైరనుమేయతతో ౪ ఘనావలీర్వాయురివావిషహ్యః || 
ప్రమత్తముచైరితికృత్యచిన్హ్తయా ప్రవృద్దలోభం విషయేషు లాలసమ్‌ । 
త్యమప్రమత్తః సహసాభిపద్య"ే క్షు ల్లేలిహానో=హిరివాఖుమన్తకః ॥| 


కస్త ఇత్సదాబ్దం విజహాతి పణ్ణితో యసే=వమానవ్యయమానకేతనః | 
విశజ్యుయాస్మద్గురురర్చతి స్మ యద్వినోపపత్తిం మనవశ్చతుర్దశ ॥| 
అథ త్వమసి నో బ్రహ్మన్‌ పరమాత్మన్‌ విపశ్చితామ్‌ | 

విశ్వం రుద్రభయధ్వస్తమకుతశ్చిదృయా గతిః ॥| 


అధః శ్రీమద్భాగవతే చతుర్ధ స్కంధాయాం పరమశివ ప్రోక్తం శ్రీనారాయణస్తోత్రంనామ 
రుద్రగీతం సంపూర్ణం 


నారాయణ కవచం (6-299) 

ఒకానొకప్పుడు దేవేంద్రుడు నిండు సభలో దేవ గురువు బృహస్పతిని నిరాదరించగా 
బృహస్పతి దుఃఫీతుడై స్వర్గము వదిలీ అధ్యాత్మ మాయచే అదృశ్యంగా ఉంటాడు. ఈ 
విషయం తెలుసుకున్న రాక్షసులు, రాక్షసగురువు శుక్రాచార్యుల సహాయంతో 
దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమిస్తారు. బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు చేసిన 
గురుద్రోహం వల్ల దేవతలు స్వర్గాన్ని కోల్పోయారని చెబుతాడు. రాక్షసులను 
జయించడానికి దేవతలకు ఒక గురువుండాలన్నాడు. త్వష్ట మనువు కుమారుడు 
మహాతపస్వి, గుణసంపన్నుడు విశ్వరూపుజ్జి వేడుకుని గురువుగా చేసుకొమ్మని 
చెబుతాడు. దేవతలందరూ విశ్వరూపుణ్ణి వేడుకొనగా విశ్వరూపుడు అంగీకరించి 
దేవేంద్రునికి నారాయణకవచం సాంగోపాంగంగా ఉపదేశిసాడు. నారాయణకవచం 
చాలా ప్రభావం కలది. 


(బహ్మాండపురాణంలో ఇంద నారద సంవాదం భాగంగా శ్రివిష్ణుపంజరస్తోత్రం, 
అదేవిధంగా ద్వాదశనామ పంజర స్తోత్రం ఈ రెండూ కూడా నారాయణ కవచం లాంటివే) 


సాంగోపాంగ సహిత నారాయణకవచం 

నారాయణ కవచాన్ని ఆవాహన చేయడానికి ముందుగా కాళ్ళు చేతులు కడుగుకొని 
ఉత్తర ముఖంగా ఉత్తమాసనంమీద కూర్చోవాలి. సబాహ్యంతఃశ్ఫుద్ది, ఆచమనాల 
తరవాత అంగన్యాస, కరన్యానాలు చేయాలి. అంగన్యాసం “ఓం నమో నారాయణాయ” 
అనే ప్రణవపూర్వకమైన అష్టాక్షరీమంత్ర రాజంలోని ఎనిమిది అక్షరాలనూ పాదాలు, 
జానువులు, ఊరువులు, ఉదరం, హృదయం, వక్షఃస్థలం, ముఖం, శిరస్సు అనే 
అష్టాంగాలయందూ న్యాసం చేయాలి. తరవాత “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే 
ద్యాదశాక్షరీ మంత్రంతో కరన్యాసం చేయాలి. మంత్రంలోని పన్నెండు అక్షరాలతో రెండు 
చేతుల (వెళ్ళ కణుపులందు న్యాసం చేయాలి. అనంతరం “ఓం విష్టవే నమః” అనే 
మంత్రాన్ని గ్రహంచి హృదయాన “ఓం” కారాన్ని, శిరస్సున “బి కారాన్ని, కనుబొమల 
నడుమ “షి కారాన్ని, శిఖయందు 'ణ” కారాన్ని, నేత్రాలయందు “వో కారాన్ని న్యాసం 
చేయాలి. మిగిలిన శరీర సంధి ప్రదేశాలలో *న' కారాన్ని విన్యాసం చేయాలి. మరియు 
అస్తు ముద్రతో “మి కారాన్ని విన్యసించాలి. అనంతరం “అస్తాాయఫట్‌' అనే 
మంత్రంతో దిగ్బంధం చేసి భగవంతుణ్ణి మనస్సులో ధ్యానించాలి. షట్బక్రాలతో కూడిన 
నారాయణ కవచం ఆవాహన చేసుకోవాలి. 


గరుత్మంతుని భుజాగ్రాలపై రెండు పెదాలు ఉంచి కూర్చున్న వాడూ, తన ఎనిమిది 
చేతులయందు శంఖం, చక్రం, కవచం, ధనుస్సు, ఖడ్గం, బాణం, వాశం, గద ఆయుధాలు 
ధరించినవాడూ అయిన భగవంతుడు కరుణార్డ9 దృష్టితో నన్ను కాపాడుగాక 
ప్రళయకాలంలో తాను ఒక్కడే మిగిలి అనుపమానకీర్తితో ప్రకాశించే 
మత్స్యావతారమూర్తి అయిన మహానుభావుడు నన్ను వరుణ పాశాలలో పడకుండా 
జలాలయందు సర్వదా రక్షించుగాక 


మాయావటుడై నటించి బలిచక్రవర్తి సంపదను అపహరించిన (త్రివిక్రమ దేవుడు నన్ను 
అన్ని స్టలాలయందూ కావాడుగాక 


దేవతా ప్రతిపక్షులైన రాక్షసులను శిక్షించినవాడూ, అత్యంత భయంకరమైన 
అట్టహాసంతోకూడిన ముఖం కలవాడూ, తన కోరలనుండి బయలు వెడలిన అగ్ని 
జ్వాలలచే చెదరగొట్టబడిన దిగంతాలు కలవాడూ, ఊహింప శక్యంకాని మహిమ 
కలవాడూ అయిన నృసింహదేవుడు అడవులయందూ ప్రమాదస్థ్టలాలయందూ, 
రణభూములందూ, నిప్పులమంటల యందూ అన్ని యిక్కట్టులయందూ నాకు 
దిక్కగునుగాక 


సమస్త లోకాలు మహాజలమధ్యంలో మునిగి పోయినప్పుడు సముద్రగర్భంలో 
నిమగ్న మై ఉన్న భూదేవిని ఉద్దరించి తన కోరకొన యందు ధరించిన ఆదివరాహమూర్తి, 
ఆ అగ్నిసదృశుడు, ఆ క్రీడావినోది, ఆ ధరణీమనోహరుడు, ఆ కారుణ్యనిధి నన్ను 
ఎల్లపుడూ మార్గమధ్యంలో రక్షించుగాక 


క్షప్రయకుల వఏరాముడు, భృగువంశలలాముడూ, సదుణ  సోముడూ, 
మహామహిమాఖీరాముడూ అయిన పరశురాముడు పర్వతశిఖరాలందు కావాడుగాక 

శ్రీరామచంద్రుడు తాటకను సంహరించాడు. విశ్వామిత్రుని యజ్ఞాన్ని కాపాడాడు. శివుని 
విల్లు వరిచాడు. ధభైర్యసంపన్ను డై బలాడ్యు లైన ఎరాధుడు, కబంధుడు, ఖరుడు, 
దూషణుడు మొదలైన రాక్షసులను తుదముట్టించాడు. వానరరాజైన సుగ్రీవుణ్ణి 
చేరదీశాడు. వాలిని నేలకూల్చాడు. సముద్రుని అహంకారాన్ని అణచివేశాడు. సేతువును 
బంధించాడు. లంకానగరంపై దాడిచేసి వీరాధివీరులైన రావణకుంభకర్ణాది రాక్షసులను 
రూపుమాపాడు. విభీషణుని లంకకు రాజుగా చేశాడు. సీతా సమేతుడై సాకేతపురానికి 
విచ్చేసి అచ్చట పట్టాభిషిక్తు డైనాడు. సుఖంగా రాజ్యాన్ని పాలించాడు. అటువంటి 


శ్రీరామ భద్రుడు నన్ను రక్షించుగాక 


అన్ని ఆపదలకూ మూలమైన అభీచార ప్రయోగాలనుండి నారాయణుడు నన్ను 
రక్షించుగాక. గర్వపడుటనుండి నరుడు రక్షించుగాక. యోగభంశం నుండి 
యోగాధినాథుడైన దతా[తేయుడు రక్షించుగాక. 


మన్మథుని బారినుండి సనత్కుమారుడు రక్షించుగాక. మార్గంలో నడుస్తూ దేవతలను 
అవహేళనం చేసిన అపరాధం నుండి శ్రీహయగ్రీవస్వామి రక్షించుగాక. వేలుపులకు 
నమస్కారం చేయకుండా తిరస్కరించినందుకూ, పూజలో లోపం చేసినందుకూ 
నారదమహర్షి నన్ను రక్షించుగాక. 


నానావిధాలైన నరకాలనుండి శ్రీకూర్మమూర్తి నన్ను కాపాడుగాక. అపథ్యం వల్ల కలిగిన 
బాధలనుండి ధన్వంతరి కాపాడుగాక. శీతోష్టాది ద్వంద్వాలనుండి జితేంద్రియుడైన 
బుషభుడు కాపాడుగాక. జనాపవాదం నుండి అగ్నిదేవుడు రక్షించుగాక. జనన 
మరణాదులు కలిగించే అసత్క్మర్మలనుండి బలభద్రుడు కాపాడుగాక. 


కాలప్రభావం నుండి యముడు కాపాడుగాక. సరృసమూహం నుండి ఆదిశేషుడు 
కాపాడుగాక. అజ్ఞానం నుండి కృష్ణద్వైవాయనుడు కాపాడుగాక. పాషండుల నుండి 
బుద్దదేవుడు కాపాడుగాక. కలిరూపుడైన శని నుండి కల్కిమూర్తి నన్ను కాపాడుగాక. 
ధర్మరక్షణ పరాయణుడైన శ్రీమన్నారాయణుని అవతారాలు నన్ను చల్లగా రక్షించుగాక. 
ప్రాప్తుం, మధ్యాహ్నం, అపరాహ్హం, సాయంకాలం, ప్రదోషం, అర్దరాత్రం, అపరరాత్రం, 
ప్రత్యూషం, సంధికాలాలు, ప్రభాతం అనే సమయాలలో గదాది ఆయుధాలు ధరించిన 
కేశవుడు, నారాయణుడు, గోవిందుడు, విష్ణువు, మధుసూదనుడు, త్రివిక్రముడు, 
వామనుడు, హృషికేశుడు, పద్మనాభుడు, శ్రీవత్సధాముడు, సర్వేశ్వరుడు, 
జనార్దనుడు. విశ్వేశ్వరుడు, కాలమూర్తి అనే నామరూపాలు గల భగవంతుడు నన్ను 
రక్షించుగాక. 


ఓ సుదర్శన చక్రమా ప్రళయకాలానల జ్వాలలతో అతి తీవ్రంగా తిరుగుతూ, 
అవ[క్రపరాక్రమంతో రాకాసి మూకలను చీకాకు పరచే నీవు పెనుగాలికి పెచ్చరిల్లిన తిత్తు 
ఎండుగడ్డితో నిండిన అడవులను భస్మం చేసినట్లు భగవంతునిచే ప్రయోగింపబడిన 
దానవై నాశత్రుసైన్యాలను నిశ్శేషంగా దహించు. 


ఓ కౌమోదకీగదాదండమా కల్ఫాంతకాలంలో పిక్కటిల్లిన మహోత్సాలతో గర్జించుతూ 
పదిదిక్కులలో క్రమ్మిన కారు మబ్బులు వెలిగ్రక్కే కోటాను కోట్ల పిడుగులనుండి వెడలే 
అగ్నికణాల భుగభుగ ధ్వనులతో నిండి శ్రీమన్మారాయణుని కరకమలంలో 
చండప్రచండంగా వెలుగుతుండే నీవు తండోపతండాలైన నా విరోధులను పిండి పిండి 
కావించు. కూశ్మాండాలు, వైనాయకాలు, యక్షులు, రక్షస్సులు, భూతాలు, గ్రహాలు 
మొదలైన దుష్టశక్తులను పొడిపొడి చేసి వినోదించు. 


ఓ పాంచజన్యశంఖరాజమా సకలలోక జయశీలుడవైన శ్రీకృష్ణదేవుని పుణ్యసదనమైన 
వదనం నుండి పూరింపబడి ఉన్మత్తములైన భూతాలు, డ్రేతాలు, పిశాచాలు, 
బ్రహ్మరక్షస్సులు మొదలైన వాటిని పారద్రోలు. నా విరోధి గుండెలతోపాటు వారి ఇల్లాం[డ్ర 
కడుపులోని పిండాలు అవిసేటట్లు, బ్రహ్మాండభాండం బ్రద్దలయేటట్లు పెద్దగా ధ్యనించు. 


ఓ నందక మహాఖడ్గమా మిక్కిలి పదునైన అంచుతో రాత్రించరుల కఠోర కంఠాలను 
తెగనరకి ఆ కరాళధారలతో మునిగి తేలే నీవు నారాయణునిచే ప్రయోగింపబడి నా 
శత్రువ్యూహాలను ఖండ ఖండాలుగా చించి చెండాడు. 


నిష్కుళంకాలూ, నిరాటంకాలూ అయిన శత చంద్రమండలాలతో అలంకృతమై, 
శుభలక్షణ ఏలక్షణమై ధర్మస్వరూపమైన ఓచర్మాయుధమా దుర్మదులైన నా వైరి 
సమూహాలను కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతులు ప్రసరింపజేసి మిక్కిలి చిక్కని 
చిమ్మచీకట్టలో పడేటట్లు చెయ్యి. 


భగవంతుని నామాలు, రూవాలు, వాహనాలు, దివ్యాయుధాలు వాపగ్రహాల వలనా, 
కుజనుల వలనా, క్రూరమృగాల వలనా, అడవి పందుల వలనా సంభవించే ఉపద్రవాలను 
తొలగించి నన్ను రక్షించుగాక. 


నానా విధాలైన సామగానాలతో స్తోత్రం చేయబడే గరుత్మంతుడు రక్షా దక్షుడై నన్ను 
కటాక్షించునుగాక. శ్రీమన్నారాయణుని నామ రూప వాహనాలు దివ్యాయుధాలు 
మొదలైనవి నా బుద్దిని, ఇంద్రియాలను, మనస్సునూ, ప్రాణాలనూ సంరక్షించుగాక. 

భగవంతుడైన శేషుడు ఉపద్రవాలన్నింటినీ దూరంగా తొలగించుగాక. ఈ విశ్వం 
సమస్తమూ భగవంతుని స్వరూపంగా భావించి ధ్యానించే వారికి మాయామయుడై 
అలంకారాలూ, ఆయుధాలూ ధరించి తిరుగులేనివాడై విరాజిల్లే మహావిష్ణువు అవశ్యం 


కావాడుగాక. 


అఖిలలోక భయంకరమైన _ అట్టహాసంతో ప్రకాశించే వదన _గహ్యరంతో 
తేజోవిరాజమానుడైన శ్రీ నృసింహదేవుడు లోపలా వెలుపలా అన్నిదిక్కులనుండీ నన్ను 
రక్షించుగాక. 


అంగన్యాస కరన్యాసాలు చేసి ఉద్యాపన గావించేది. 


పద్నాలుగు మన్వంతరాలు (రివ స్కంధము) 


శ్రీమద్బాగవతంలో దేవేంద్రుడు, దేవతలు, సప్తర్షులు అన్నవి పదవులని 
ప్రస్థావించబడింది. ప్రతి మన్వంతరంలో ఆపదవులకు వేరు వేరుగా అర్హులైనవారు 
నియమింపబడుతారు. మొదటి మన్వంతరంలో అన్నింటికి పరమాత్ముడే. రెండవ 
మన్వంతరం నుంచీ ఈ పదవులకు నియామకాలు జరిగాయి. 


1 మనువు స్వాయంభువు 

2. స్వారోచిషుడు: రోచనుడు ఇంద్రుడైనాడు. తుషితులు మొదలైనవారు దేవతలైనారు. 
ఊర్జస్తంబుడు మొదలైనవారు సప్తర్దులైనారు. 

3. ఉత్తముడు: సత్యజిత్తు దేవేంద్రుడైనాడు. సత్యులు, భద్రులు మొదలైనవారు 
దేవతలైనారు. వసిష్టుని కొడుకులైన ప్రధముడు మొదలైనవారు సప్తర్దులైనారు. 
4.తామసుడు: త్రిశిఖుడు దేవేంద్రుడైనాడు. సత్యకులు, హరులు, వీరులు మొదలైనవారు 
దేవతలైనారు. జ్యోతిర్వోముడు మొదలైనవారు సప్తర్దులెనారు. ఈ నాల్గవ 
మన్వంతరంలోనే గజీంద్రంమోక్షణం ఘట్టన జరిగింది. 

5. రైవతుడు: విభుడు దేవేంద్రుడైనాడు. భూతరయులు మొదలైనవారు దేవతలైనారు. 
హిరణ్యరోముడూ, ఊర్జ్య్వబాహుడూ, వేదశీరుడూ మొదలైనవారు సప్తర్దులైనారు. 

6. చాక్షుసుడు: మంత్రద్యుముడు దేవేంద్రుడైనాడు. ఆపాద్యులు మొదలైనవారు 
దేవతలైనారు. హవిష్మంతుడూ, వీరకుడూ మొదలైనవారు సప్తర్దులైనారు. ఈ 
మన్వంతరంలోనే క్షీరసాగరమథనం జరిగింది. 

7. వైవస్వతుడు: ఇప్పుడు ఆ మన్వంతరమే. ఈ మనువుకు శ్రాద్దదేవుడని ఇంకో పేరు 
ఉంది. శ్రీశుకయోగీంద్రుడు పరీక్షన్మహారాజు కాలంలో కూడా వైవస్వత మనువే 
పాలిస్తూ ఉన్నాడు. పురందరుడు దెవేంద్రుడైనాడు. ఆదిత్యులు, మరుత్తులు, అశ్వినులు, 
వసువులు, రుద్రులు మొదలైనవారు దేవతలైనారు. గౌతముడు, కశ్యపుడు, అత్రి, 
విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుజు, వశిష్టుడు సప్తర్దులెనారు. 


శ్రీశుకయోగీంద్రుడు పరీక్షన్మహారాజుకు భవిష్యత్తులో రాబోయే మన్వంతరాల గురించి 
కూడా చెప్పుతాడు. 
8. సూర్య సావర్ణి: బలి దేవేంద్రుడు అవుతాడు. సుతపులు, విరజులు, అమృతప్రభులు 


దేవత లవుతారు. కాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, అశ్యత్తామ, కృపుడు, 
వ్యాసుడు, బుశ్యశృంగుడు సప్తర్షు లవుతారు. 

9. దక్షసావర్ణి: అద్భుతుడు ఇంద్రు డవుతాడు. పరుడు, మరీచులు, గర్గుడు 
మొదలైనవారు దేవత లవుతారు. ద్యుతిమంతుడు మొదలైనవారు సప్తర్గు లవుతారు. 
10. బ్రహ్మసావర్ణి: శంభుడు ఇంద్రు డవుతాడు. విబుద్దులు మొదలైనవారు దేవత 
అవుతారు. హవిష్మంతుడు మొదలైనవారు సప్తర్షు లవుతారు. 

11. ధర్మసావర్థి: వైధభ్రుతుడు ఇంద్రు డవుతాడు. వహంగముడు, కామగమనుడు, 
నిర్వాణరుచుడు మొదలైనవారు దేవత లవుతారు. వరుణాదులు సప్తర్గు లవుతారు. 
12. భద్రసావర్ణి: బుతుధాముడు ఇంద్రు డవుతాడు. హరితులు మొదలైనవారు దేవత 
లవుతారు. తపోమూర్తి, తపస్వి, అగ్నీద్రకుడు మొదలైనవారు సప్తర్దు లవుతారు. 

13. దేవసావర్ణి: దివస్ఫతి ఇంద్రు డవుతాడు. సుకర్ములు, సుత్రాములు మొదలైనవారు 
దేవత లవుతారు. నిర్మోహుడు, తత్త్వదర్శుడు మొదలైనవారు సప్తర్దు లవుతారు. 

14. ఇంద్రసావర్ణి: శుచి ఇంద్రు డవుతాడు. పఎత్రులు, చాక్షుసులు మొదలైనవారు దేవత 
అవుతారు. అగ్ని, బాహువు, శుచి, శక్రుడు, మాగధుడు మొదలైనవారు సప్తర్దు లవుతారు. 


శ్రీిమద్భాగవతంలో ప్రస్థావించబడిన కొన్ని ఉపాఖ్యానాలు 


శ్రీమద్భాగవతంలో ఉదహరింపబడిన చాలా ఉపాఖ్యానాలు మహాభారతంలోనూ, 
ఇతర పురాణాలలోనూ కూడా ఉదహరించబడ్డాయి. గమనించాల్సిన విషయమేమనగా 
ఒకే ఉపాఖ్యానము వివిధ గ్రంధాలలో వేరు వేరుగా ఇవ్వబడింది. చాలా వరకూ అవన్నీ 
భగవాన్‌ వేదవ్యాసులు వ్రాసినవే. శ్రీమద్భాగవతంలో వాటి గురించి సంక్షిప్తంగా ఇవ్వటం 
వల్ల బహుశా ఈ తేడాలు వచ్చి ఉండవచ్చు. గమనించాల్సిన ఇంకో ముఖ్య విషయం 
మహర్షులు వివిధ పురాణాలను రచించే టప్పుడు ఆనాటి దేశకాల పరిస్థితులూ, సమాజం, 
(పజా జీవనం మొదలైనవన్నీ మనసులో పెట్టుకుని రచించ ఉండవచ్చు. అలాంటప్పుడు 
ఒకే చరిత్రను వివరించడంలో పాఠాంతరాలు సహజంగానే కనిపించవచ్చు. ఈ 
పుస్తకంలో ప్రధానమైన ఉపాఖ్యానాలలో తేడాలు వివరింపబడినాయి. ఇంతకాలం 
వరకూ భాగవతంలోని అంశాలు, చిన్నప్పుడు మా అప్ప కథల్లాగా చెప్పినప్పుడూ, 
వాఠ్యాంశాల్లాగా చదువుకుంటూన్నపుడూ, ప్రవచనాలను వింటున్నప్పుడూ రాని 
సందేహాలు సమగ్రంగా భాగవతపురాణాన్ని చదివినప్పుడు కలిగాయి. ఆ సందేహాలు, 
భాగవత అంశాలను అర్థంచేసుకోగల పరిజ్ఞానము నాకు బహుశా లేనందువల్ల కావచ్చు. 
కానీ అర్థం చేసుకోవాలన్న అభిలాషతో మీముందుంచుతున్నాను. 


వశిష్ట మహర్షి- అరుంధతులు 
కర్ణమునికి తొమ్మది మంది కుమార్తలు. ఆ తొమ్మది మందిని కర్దమ మహర్షి 
తొమ్మిదిమంది బుషులకిచ్చి వివాహం చేసాడు. ఆ వివరాలు ఇలాగా ఉన్నాయి 


(కర్ణముని కూతురు-అల్లుడు) (3-849) 

కళ-మరీచి, అనసూయ-అటత్రి, శ్రద్ద-అంగీరసుడు, హవిర్భువు-పులస్తుుడు, 
గతి-పులహుడు, క్రియ-క్రతువు,  ఖ్యాతి-భృగుడు, అరుంధతి-వశిష్టుడు, 
శాంతి-అధర్వుడు 


ఆయా దంపతుల సంతానం వివరాలు ఇలా ఉన్నాయి (4,7/-26) 


కళ-మరీచి కశ్యపుడు, పూర్ణిమ 

అనసూయ?అక్రి చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు 

శద్ద-అంగీరసుడు సినీవాలి, కుహువు, రాక, అనుమతి, ఉచథ్యుడు. బృహస్పతి 
హవిర్చువు-పులస్తు కడు అగస్త్యుడు. విశ్రవసుడు 

గతి-పులహుడు  కర్మశ్రేష్టుడు, వరీయాంసుడు, సహిష్టుడు 

[కియ-[క్రతువు వాలఖిల్యులు 

ఖ్యాతి-భృగువు ధాత, విధాత, శ్రీ 


ఊర్జ-వశిష్టుడు చిత్రకేతుడు, సురోచి, విరజుడు. మిత్రుడు. ఇల్ఫణుడు, 
వసుభృద్దాన్యుడు, ద్యుమంతుడు 


చిత్తిాఅథర్వుడు ధృతవ్రతుడు, అశ్వశిరస్కుడు 


నాకు కలిగిన సంశయము వశిష్టుని భార్య అరుంధతి యా లేక ఊర్ణనా అరుంధతికి మరో 
పేరు ఊర్ణ నా 
అలాగే అథర్వుని భార్య శాంతియా లేక చిత్తి నా 


భారతదేశం (భారతవర్గం) మేరు ఎలా వచ్చంది (6(1)-93) 

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ప్రథమాశ్యాసం లో భరతోపాఖ్యానము 
ప్రస్థావించబడినది (5(1)-93). ఈ భరతుడినే జడభరతుడని కూడా పిలుస్తారు. 
స్వాయంభువ మనువు వంశములో ఐదవ తరానికి చెందినవాడు. ఈ భరతుడు 
పాలించడం వల్లనే, అంతకుముందు అజనాభం అని పేరుతో పిలవబడుతున్న 
భూభాగానికి భరతవర్షమనే పేరు వచ్చింది. ఆంతేకానీ ప్రాచుర్యములో ఉన్నట్లుగా 
శకుంతలా దుష్యంతుల సంతానం భరతుడి (9-92) పేరుపై కాదు. 


ఇంకొక ఆసక్తికరమైన విషయం శకుంతలా దుష్యంతోపాఖ్యానం (9-594) లో 
చూడవచ్చు. దుష్యంతుడు కణ్వ మహర్షి ఆశ్రమంలో గాంధర్వవివాహం 


చేసుకుంటాడు. ఆ తరవాత శకుంతల దుర్వాస మహర్షి కణ్వాశమానికి వచ్చినప్పుడు 
దుష్యుంతునిపై ఉన్న ధ్యానంతో అతిథి సత్కారలను చేయదు. దుర్వాస ముని కోపించి 
దుష్యంతుడు శకుంతలను మరచిపోవు గాక అని శాపమిస్తాడు. ఈ శాప వృత్తాంతము 
భాగవతంలో (9-594) లేదు. 


కాల విభజన, సూర్య భ్రమణం. కాలచక్ర రాసుల ఏవరాలు 
శ్రీమద్భాగవతంలో ఈ అంశం భగణ విషయం గా ప్రస్థావించబడింది (5(2)-77) 
సూర్యునికి ఉత్తరాయణం, దక్షిణాయణం, విషువత్తు అనే మూడు గమనాలు ఉన్నాయి. 
ఉత్తరాయణంలో ఆ గమనం మందకొండిగా. దక్షిణాయణంలో తీవ్రంగా, విషువత్తులో 
సమానంగా ఉంటుంది. మేషరాశిలోనూ, తులారాశిలోనూ సూర్యుడు 
సంచరించునప్పుడు పగల రాత్రీ సమానంగా ఉంటాయి. వృషభం నుంచీ కర్కాటకం 
వరకూ పగలు సమయం పెరుగుతూ, తరవాత కన్య వరకు పగటి సమయం తగ్గుతూ, 
సూర్యుడు తులలో ఉన్నప్పుడు పగలు రాత్రి సమానంగా ఉంటాయి. వృశ్చికం నుంచీ 
మకరం వరకూ పగటి సమయం తగ్గి రాత్రి సమయం పెరుగుతుంది. తరవాత మీనం 
వరకు రాత్రి సమయం తగ్గుతూ సూర్యుడు మేషంలో ఉన్నప్పుడు పగలు రాత్రి 
సమానంగా ఉంటాయి. ఒక్క దినంలో సూర్యుడు 9,51,00,000 (తొమ్మిది కోట్ల 
యాభైఒక్క లక్షలు) యోజనాల దూరం ప్రయాణిస్తాడు. 


గాంధారీ ధృతరాష్ట్ర్రుల దేహత్యాగము (1-316) 

ఒకనాడు విదురుడు ధృతరాష్ట్రునికి విరక్తి మార్గం ఉపదేశిస్తాడు. అప్పుడు 
ధృతరాష్ట్రుడు గాంధారీ విదుర సమేతంగా ఎవ్వరికీ తెలియకుండా 
హిమవత్సర్వతాలకు వెళ్ళిపోతాడు. ధృతరాష్ట్రుడు గాంధారీ విదురులతో కలిసి 
హిమవత్సర్యతానికి దగ్గర ఉన్న సప్తశోతమనే పుణ్యతీర్థంలో ఐదురోజుల నిరంతర 
యోగనిష్టలో నిమగ్నుడై యోగాగ్నిలో దేహత్యాగం చేసుకుంటాడు. గాంధారి ఆ 
యోగాగ్నిలో పడి భస్మమైపోతుంది. ఈవిషయాన్ని నారదుడు ధర్మరాజుకు 
తెలియజేస్తాడు విదురుడు పుణ్యతీర్థాలకు వెళ్ళి ప్రభాసతీర్థంలో భగవంతుని యందు 
మనస్సు లగ్నంచేసి శరీరాన్ని త్యజిస్తాడు. 


కుంతి గాంధారీ ధృతరాష్ట్ర్రులతో వెళ్ళలేదు. యాదవుల మరణమూ, మాధవుని 


నిర్యాణమూ విన్న తర్వాత కుంతి హరిచరణ సంస్మరణలో నిమగ్నురాలై శరీరాన్ని 
పరిత్యజించింది. 

మహాభారతములో వివరించబడిన గాంధారి ధృతరాష్ట్రుల దేహత్యాగము 
(ఆశ్రమవాస పర్వము) 

వానప్రస్థాశ్రమానికి వెళ్ళముందు ధృతరాష్ట్రాదులు, పాండవులకు, హస్తినాపుర 
(ప్రజలకు చెప్పి వాళ్ళను ఒప్పెంచుతారు. గాంధారీ ధృతరాష్ట్రులతో పాటూ విదురుడు, 
కుంతి, సంజయుడు కూడా బయలుదేరుతారు. ముందు కుంతి, ఆమె భుజంమీద 
చేయివేసి గాంధారి, ఆమె భుజంమీది చేతితో ధృతరాష్ట్రుడు, వారివెంట విదురుడు, 
సంజయుడు నడిచారు. శతరూపాశ్రమంలో నియమ నిష్టలతో తపస్సు చేసారు. ఒకనాడు 
వారున్న ప్రాంతంలో దావాగ్ని చెలరేగి వారిని చుట్టుముట్టుంది. ధృతరాష్ట్రుడు, 
గాంధారి, కుంతి దావాగ్నినుండి తప్పించుకొనలేక పోయారు. యోగసమాధిలో 
కూర్చుండి తమంతటతాము అగ్నిదేవుని కీలలకు ఆహుతైపోయారు. సంజయుడు 
యోగమార్గంలో హిమాలయాలకు వెళ్ళి తనువు త్యజించాడు. విదురుడు యతిగా మారి 
దిగంబరుడై తిరుగుతూ యోగమార్గంలో తనువు త్యజించాడు. 


పాండవుల దెహత్యాగము (1-386-389) 

శ్రీకృష్ణ నిర్యాణంతరము ధర్మరాజు పరబ్రహ్మాన్ని మననం చేసుకుంటూ ఎకాగ్రచిత్తంతో 
ప్రస్థానం సాగించాడు. అనంతరం భీమసేనాదులు దానధర్మాలు చేసి, 
శ్రీమన్నారాయణుని పాదపద్మాలపై చిత్తముంచి విష్ణులోకాన్ని చేరుకున్నారు. ద్రౌపది 
నిరపేక్షులైన భర్తలచే ఉపేక్షితయె వాసుదేవుణ్ణి ధ్యానిస్తూ పరమేశ్వర సాన్నిధ్యాన్ని 
పొందింది. 


మహాభారతంలో వివరించబడిన పాండవుల  మహాప్రస్ట్థానము 
(మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణపర్వం) 

ఎడుమంది మహాప్రస్థానం చేస్తారు పాండవులు, ద్రౌపది, ఒక శునకం (యమధర్మరాజు). 
స్వర్గారోహణం చేసింది ధర్మరాజొక్కడే. మహాప్రస్థాన యాత్రలో మొదటగా ద్రౌపది, ఆ 
తరవాత వరుసగా సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు నేలపై పడి ప్రాణాలు 


త్యజిస్తారు. ధర్మరాజు, శునకం మాత్రమే నిగులుతారు. తరవాత దేవేంద్రుడు 
దివ్యరథంతో వచ్చి ధర్మరాజును బొందితో స్వర్గానికి రమ్మని ఆహ్వానిస్తాడు. ధర్మరాజు 
ఎంతోవిశ్వాసంతో తనతో పాటూ వచ్చిన శునకం కూడా తనతోపాటు స్వర్గానికి రావాలని 
ప్రార్థిస్తాడు. ధర్మరాజు. ధర్మజుడి ధర్మ ప్రవర్తనకు శునకరూపంలో ఉన్నయమథధర్మరాజు 
నిజరూపం ధరించి ధర్మరాజున ఆశీర్వదిస్తాడు. 


(అపురాసుర సంహారము (7-387-407) 
శ్రిమద్భాగవతంలో వివరించబడిన త్రిపురాసుర సంహారం వ్యాఖ్యానం తైత్తిరీయ 
సంహిత, శివపురాణాలలో ఇచ్చిన వ్యాఖ్యానాలు వేరువేరుగా ఉన్నాయి. 


శ్రీమద్భాగవతంలో త్రిపురాసుర సంహారం గురించి నారదుడు ధర్మరాజుతో చెప్పాడు. 
ఉపోద్దాతంగా రాక్షస శిల్పి మయుడి వల్ల మహేశ్వరుని యశస్సుకు మచ్చ కలిగింది. 
అపుడు మహా విష్ణువు పరమ శివునిచే త్రిపురాసుర సంహారానికి తోడ్పడి ఆయన కీర్తికి 
వన్నె తెచ్చాడని కూడా తెలియజిస్తాడు. 


దేవతలను మరింత పరాక్రమాలతో ఎదుర్కోవాలని తారకాసురుని ముగురు కుమారులు 
రాక్షస నీల్చ మయుజ్ణి ప్రార్థి స్థారు. మయుడు తన యోగబలంతో మహిమాన్వితములైన 
మూడు లోహ పురాలను (బంగారు, వెండి, ఇనుము) తయారు చేసి వారికి ఇస్తాడు. 
అప్పటి నుంచి వారి ఆగడాలకు అంతు లేక పోయింది. ఆబాధలు భరించలేక దేవతలు 
శంకరుని శరణువెడారు. పరమేశ్వరుడు వారిని కరుణించి త్రిపురాసులపై యుద్దం 
ప్రకటించి దానవులను హెచ్చు సంఖ్యలో సంహరిస్తాడు. అప్పుడు మయుడు తన 
యోగబలంతో సిద్దరసంతో నిండిన కొలనులో అసువులు వీడిన రాక్షసుల శవాలను వేసి 
పునర్జీవింపజేస్తాడు. తన ప్రయత్నం వ్యర్థం అయి, రాక్షసులు మయుని ప్రభావంతో 
సిద్దరసం త్రాగి బతికి బలవంతులై దేవతలను ఎదురు తూ ఉండడం చూసి శివునికి బాధ 
కలిగించింది. తన పరాక్రమానికి కళంకం ఏర్పడినదని చింతిస్తాడు. 


శ్రీ మహావిష్టువు ఇది తెలుసుకొని ఒక పాడి ఆవు అయ్యాడు. బ్రహ్మ ఆవుదూడ 
అయ్యాడు. వారిద్దరు సిద్దరసంతో నిండిన కొలను దగ్గరికి వెళ్ళి సిద్దరసం పూర్తిగా 
త్రాగేశారు. తరవాత త్రిపురాసులతో యుద్దానికి కావలిసిన రథం, ఆయుధాలను 
పరమేశ్వరునికి సమకూరుస్తాడు. అప్పుడు పినాకపాణి గురి చూసి అగ్ని బాణంతో ఒకే 
సారి ఆ త్రిపురాసులను సంహరిస్తాడు. 


హారణ్యాక్ష, హరణ్యకశిపుల జన్మ వృత్తాంతము (3-480) 
సనకసనందనాదులు శ్రీ మహావిష్ణు దర్శనార్థము వైకుంఠము విచ్చేసినప్పుడు 
ద్వారపాలకులు జయవిజయులు అడ్డగిస్తారు. మహర్షులు వారిని భూలోకంలో 
పుట్టవలసినదిగా శాపమిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. శ్రీమద్భాగవతంలో 
కూడా ఆ విషయం ఉటంకించబడింది. అదనంగా కశ్యప మహర్షి దితితో రుద్రుని 
అనుచరులైన భద్రుడు, అనుభద్రుడు అనే వారు కుమారులుగా (హిరణ్యాక్ష, 
హిరణ్యకశిపులు) జన్మిస్తారని చెబుతాడు. ఆ వృత్తాంతము ఇంకెక్కడా లేదు. 


దేవాసురుల యుద్దం నము సంహారం (8-376) 


క్షీరసాగర మథనమయ్యాక శ్రీమహావిష్ణువు మోహినీ అవతారమెత్తి అమృతమంతా 
దేవతలకు పంచి ఇస్తాడు. ఆ తరవాత దేవతలకు రాక్షసులకు భయంకర యుద్దం 
జరుగుతుంది. ఆ యుద్దంలో నముచి అనే రాక్షసుని పరాక్రమానికి దేవతలు 
చెల్లాచెదరౌతారు. ఇంద్రుని వజ్రాయుధం ప్రయోగించినా ఫలితం లేకపోయింది. 
అప్పుడు ఆకాశవాణి ఇంద్రునితో నముచి తడివాటితోనూ, పొడివాటితోనూ చావకుండా 
వరం పొందడం చేత వేరే ఎదైనా ప్రక్రియ ఆలోచించమని చెబుతుంది. ఇంద్రుడు 
ఆలోచన చేసి వజాయుధానికి సముద్రంలో ఉన్న నురగ (తడీకాదు, పొడీకాదు) దట్టించి 
నముచివి చంపుతాడు. ఈ విధమైన మరణం వృత్రాసురుడు పొందాడని చిన్నప్పుడు 
చదువుకున్నాము. 


రీత్రా పరిత్యాగం (9-346) 


సీతా పరిత్యాగ ఘట్టన శ్రీమద్భాగవతంలో మనం చిరకాలం నుంచీ విన్నదానికి కొంచెం 
వేరుగా ఉంది. ఎవరో చాకలివాడు శ్రీరామునిపై అభాండము వేసాడని కాకుండా 
శ్రీరాముడే స్వయంగా రాజ్యంలోని విశేషాలను తెలుసుకోవాలని ఒక రాత్రి మారువేషం 
వేసుకొని అయోధ్యలో తిరుగుతున్నప్పుడు ప్రజల్లో ఒకడు భార్యతో జగడమాడి 
పరాయివాడింట్లో ఉన్నదానిని ఎలుకోవడానికి నేనేమీ ఆ వెల్టిరాముడనా అని కేక 
వేస్తుంటే విన్నాడు. లోకం అంతా కూడా ఆ విషయాన్నే కోడై కూస్తున్నదని చారుల ద్యారా 
తెలుసుకుని రాత్రికి రాలే సీతమ్మను వాల్మీకులనారి ఆశ్రమంలో దిగబెట్టి రమ్మని 


ఆజ్ఞాపిస్తాడు. 


హరిశ్చంద్ర చరిత్రము 
శ్రీిమద్భాగవతంలో ప్రస్థావింపబడివ హరిశ్చంద్ర చరిత్ర (9-193) 


హరిశ్చంద్రుడు సత్యవ్రతుడు. ఒకసారి విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి దగ్గరకు వెళ్ళి 
యాగ దక్షిణ నెపంతో సమస్తాన్ని కొల్లగొట్టాడు. ఆపైన అతణ్ణి కులహినుజ్జి సేవించేటట్లు 
చేశాడు. ఐనా హరిశ్చంద్రుడు అసత్యం పలుకక కష్టాలను భరించాడు. 

విశ్వామిత్రుడు హరిశ్చందుణ్ణి బాధ పెట్టడం విని వశిష్టుడు విశ్వామిత్రుని గ్రద్దవు కమ్మని 
శపించెను. విశ్వామిత్రుడూ వశిష్టుని కొంగవు కమ్మని శపించెను. 


హరిశ్చంద్రుడు సంతానంకోసం వరుణదేవుణ్ణి పూజించి కొడుకు పుడితే ఆ కొడుకునే 
వరుణుడు సంతోషించేటట్లుగా బలి ఇచ్చి హోమం చెస్తానంటాడు. కాని కొడుకు 
రోహితుడు పుట్టినాక పుత్రగ్రేమతో వరుణునికి చేసిన వాగ్దానం నెరవేర్చక చాలా ఎండ్లు 
దాటవేస్తాడు. తండ్రి తలపును తెలుసుకున్న రోహితుడు చింతించి అరణ్యాలకు 
వెళ్ళిపోతాడు. వరుణుడు కోపించి హరిశ్చంద్రుని తీవ్ర ఉదర వ్యాధితో బాధపడమని 
శపిస్తాడు. ఇది తెలిసి రోహితుడు తండ్రిని చూడటానికి వస్తూ ఉన్నప్పుడు ఇంద్రుడు 
అయిదు సంవత్సరాలు ఎదో ఒక మిషతో అడ్డగిస్తాడు. ఆరో సంవత్సరం రోహితుడు 
అజీగర్తుడనే వాడి కొడుకు శునశ్చేపుణ్ణి వెంటబెట్టుకొని వచ్చి యాగపశువుగా తండ్రికి 
సమర్పిస్తాడు. హరిశ్చంద్రుడు వరుణునికి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. 


మార్మేండయపురాణంలో ప్రస్థావించిన దానికి చాలా వేరుగా ఉంది. 


గంగావతరణం (9-227) 

భగీరథుడు తన తాతలైన సగర చక్రవర్తి కుమారులకు సద్గతి ప్రాప్తించడానికి గంగాదేవి 
ని తపస్సు చేసి మెప్పించగా, గంగమ్మ తల్లి ఒప్పుకుంటుంది. గంగమ్మ దివి నుండి 
భూమిపై దిగేటప్పుడు ఆ ప్రవాహ ఉధృతను ఆపడానికి భగీరఛభుడు పరమశివుణ్ణి 
తపస్సు చేసి ఒప్పిస్తాడు. వేరే పురాణాలలో ముందు భగీరథుడు బ్రహ్మ గురించి తపస్సు 
చేశాడని, బ్రహ్మ చెప్పగా శివుణ్ణి ప్రార్థించాడని ఉంది. 


ఇతర పురాణాలలో వివరించి నట్లుగా జన్లు మహర్షి ఆశ్రమాన్ని ముంచేసినట్లు 
శ్రిమద్భాగవతంలో ప్రస్తావన లేదు. భగీరథుని వెంట తిన్నగా వెళ్ళి వళ్ళి సగరచకక్రవర్తి 


కుమారుల బుడిద రాసులపై ప్రవహించి వారికి ముక్తి కలుగ చేసింది. 


శ్రీకృష్ణుని అష్టమహిషులు 
రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ 
(10-2- 148) 


శ్రీమద్భాగవతం దశమస్కంధం ఉత్తర భాగంలో ఇంకో ఆసక్తికరమైన 
ప్రస్థావన (10(2) 84-92) 


సత్రాజిత్తు స్యమంతకమణిని శ్రీకృష్ణుడు అపహరించాడని చేసిన అపవాదం 
పోగొట్టుకొనాలని స్యమంతకమణి కోసం గాలించి జాంబవంతుని దగర ఉన్నదానిని 
తీసుకు వచ్చి సత్రాజిత్తుకిచ్చేస్తాడు. ఆ తర్వాత సత్రాజిత్తును శతధన్వుడు చంపి 
స్యమంతకమణిని అపహరిస్తాడు. ఈవిషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు శతధన్వుణ్ది 
సంహరించాలని నిశ్చయిన్తాడు. ఆ విషయం తెలుసుకున్న శతధన్వుడు 
స్యమంతకమణిని అక్రూరునికిచ్చి పారిపోతాడు. శ్రీకృష్ణ బలరాములు వెంటాడి 
శతధన్వుణ్ణి సంహరిస్తారు కాని స్యమంతకమణి శతధన్వుడి దగర కనిపించదు. 
బలరాముడు శ్రీకృష్ణుణ్ణి ద్వారకకు పంపించి తను మిథిలా నగరానికి జనక మహారాజు 
ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వెళతాడు. అక్కడే కొన్ని సంవత్సరాలుంటాడు. 
దుర్యోధనుడు కూడా మిథిలా నగరం వెళ్ళి బలరాముని చెంత గదాయుద్ధము 
నేర్చుకుంటాడు. ఆసక్తికర మైన విషయం (త్రేతాయుగంనాటి సీతాదేవి తండ్రి జనక 
మహారాజు ద్వాపర యుగంలో బలరాముడికి ఆతిథ్యమిచ్చిన జనకుడు ఒకరే 
అయిడఉంటారా? 


ఇంకో ఆసక్తికరమైన విషయం పారిజాత వృక్షము. నంది తిమ్మన ఆద్భుతంగా రచించిన 
పారిజాతాపహరణ ప్రబంధంలో వివరించినట్లు కాక, శ్రీకృష్ణుడు, సత్యభామలు 
నరకాసుర వధనానంతరం స్వర్గలోకానికి వెళతారు, సత్యభామ కోరగా శ్రీకృష్ణుడు 
పారిజాత వృక్షాన్ని పెకలించి భూలోకానికి తీసుకొస్తాడు. (10(2)-215) 


శ్రీకృష్ణ పరమేశ్వర యుద్దం (10-2-402) 
బాణాసురుడు గొప్ప శివభక్తుడు. పరమశివుడు పార్వతీదేవి సమేతంగా బాణాసురుని 


రాజధాని శోణపురంలో రాజభవనంలో కొలువైయున్నాడు. శ్రీకృష్ణుని మనమడు 
అనిరుద్దుడు బాణాసురుని కూతురు ఉషాదెవి మందిరంలో ఉండగా బాణాసురుడు 
నాగపాశంతో బంధిస్తాడు.. ఆ విషయం నారదుని ద్వారా తెలుసుకున్న శ్రీకృష్ణుడు 
బలరామ సమేతంగా బాణాసురునిపై యుద్దానికి బయలుదేరుతాడు. బాణాసురునికి 
సహాయంచేయడానికి పరమశివుడు కూడా శ్రీకృష్ణునితో యుద్దం చేయడానికి 
బయలుదేరుతాడు. 


శ్రీకృష్ణుడు దుర్యోధనుడు వియ్యంకులు (10-2-560) 
శ్రీకృష్ణుని కొడుకు సాంబుడు దుర్యోధనుని పుత్రిక లక్షణను వివాహం చేసుకుంటాడు. 


జరాసంధ- భీముల మల్లయుద్దము 

జరాసంధుని రాజ్యం మగధకు శ్రీకృష్ణ, భీమార్జునులు బ్రాహ్మణ వేషధారులై వెళతారు. 
బాగా ప్రచలితములో ఉన్నట్లుగా వారు కంచు ఢంకాలను పగలగొట్టి జరాసంధుని 
రాజ్యములో ఎడమకాలు ముందుపెట్టి ప్రవేశించారన్న వివరాలేవీలేవు. (10-2-728) 


శిశుపాలుని వంద తప్పులు 
శిశుపాలుని వంద తప్పులను సహిస్తాను. ఆనక సంహరిస్తానని శ్రీకృష్ణుడు చెప్పినట్లు 
శ్రీమద్చాగవతంలో లేదు. (10-2-786) 


మోహినీ భస్మాసుర కథ 


ప్రాచుర్యములో ఉన్న మోహినీ భస్మాసుర కథ గణేశ పురాణం, శ్రీవిష్ణు పురాణంలో 
ఉంది. శ్రీమద్భాగవతంలో వేరుగా ప్రస్థావించబడింది (10-2-1237) భస్మాసురుని 
చరిత్రం కాకుండా వృకాసుర చరిత్రం వివరించబడింది. 


వృకాసురుడు శకుని అనే రాక్షసుని కొడుకు. పరమశివుణ్ణి తీవతపస్సుతో మెప్పించి తన 
హస్తాన్ని ఎవరి శిరస్సుమీద ఉంచితే వాని తల నూరు ముక్క లైపోయేటట్లు వరం 
పొందుతాడు. వృకాసురుడు శివుడిచ్చిన వరాన్ని శివుడిపైనే పరీక్షించాలనుకుంటాడు. 
పరమశివుని తలపైనే తన హస్తం ఉంచడానికి ఆ రాక్షసుడు తెగించాడు. శివుని పరిస్థితి 
గ్రహించిన శ్రీమహావిష్టువు వటువు వేషధారియై వృకాసురుణ్ణి సమీపించి శివుణ్ణి 


స్పృశించాలంటే శుచిగా ఉండాలి. కాళ్ళు చేతులు కడగుకుని, నోరు పుక్కిలించి, 
దేహాన్నిశుభ్రం చేసుకున్నాకనే పరమశివుణ్ణి తాకగలమని సలహా ఇస్తాడు. వృకాసురుడు 
విష్ణమాయవల్ల తన్ను తాను మరచి దేహాన్ని శుభపరుచుకోబోయి తన చేతిని తన నెత్తి 
మీదే ఉంచుకున్నాడు. అతని తల తునాతునకలైంది. 


శ్రీమహా నిష్టువు మోహినీ అవతారం ప్రస్థావన భస్మాసుర కథలో లేదు. 


శ్రీమద్చాగవతం అశోక చక్రవర్తి పరిపాలన 

ద్వాదశ స్కంధంలో శ్రీశుకుడు పరీక్షి న్మహారాజుకు భవిష్యత్తులో జరుగబోయే వివరాలు 
కూడా వివరిస్తాడు. ఆసక్తికర విషయం మౌర్య సామ్రాజ్యం అశోక చ క్రవర్తి వరకూ ప్రస్థావన 
ఉంది. ఆ తర్వాత సింధుతీరంలో, కాశ్మీర దేశంలో మ్లేచ్చులు రాజ్యం చేస్తారన్న ప్రస్థావన 
కూడా ఉంది. 


ఇంకో ఆసక్తికరమైన విషయం. శ్రీమద్భాగవతం ప్రారంభం, ముగింపు రెండూ కూడా 
ఒకే విషయాన్ని వేద విభజన, ప్రపంచ ఆవిర్భావం విశదీకరిస్తాయి. 


శ్రీమద్చాగవతంలో అంగీరస మహర్షి జనమేజయుడు కావిస్తున్న సర్పయాగాన్ని 
ఆపుజేసాడని ఉంది. మహాభారతంలో అస్తీక మహాముని అభ్య ర్తన మేరకు సర్పయాగం 
ఆపుజేయబడిందని తెలుస్తుంది. 


శ్రిమద్భాగవతంలోని ప్రార్థన మరియు ఇతర మధుర పద్యాల సంకలనం 


బమ్మెర పోతన శ్రీమదాంధ్ర భాగవతం ఆపాత మధురం. ప్రతీ పద్యమూ ప్రార్థనా పద్యమే. 
ప్రతీ పద్యమూ రసగుళికే. ప్రతీ పదమూ పరమాత్ముని ఆవగాహనకు తోడ్పడే కరదీపి కే, 
నాకు బాగా నచ్చిన ప్రార్థనా పద్యాలు ఇతర మధుర పద్యాలు ఇక్కడ ఇస్తున్నాను. 


ప్రార్ధనా పద్యాలు 

శ్రీకైవల్య పదంబు జేరుకుటనై చింతించెదన్‌, లోక ర 

క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్‌, దానవో 

(దేక స్తంభకు, గేలి లోల విలసద్దృగ్జాల సంభూత నా 

నా కంజాత భవాంజ కుంభకు, మహానందాంగనా డింభకున్‌ (పథమ స్కంధం 1 పద్యం) 


వాలిన భక్తి యొక్కెద నవారిత తాండవ కేళికిన్‌ దయా 

శాలికి శూలికిన్‌ శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికిన్‌ 

బాల శశాంక మౌళికి గపాలికి మన్మథ గర్వ పర్వతో 

న్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసిరుహాలికిన్‌ (1-2) 
ఆదర మొప్ప (ముక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం 
పాదికి దోషభేదికి బపన్న వినోదికి విఘ్నవల్లికా 

చ్చేదికి మంజువాదికి నశేషజగజ్జన నంద వేదికిన్‌ 
మోదకఖాదికిన్‌ సమద మూషక సాదికి సుప్రసాదికిన్‌ (1-5) 


క్షోణితలంబునన్‌ నుదురు సోకగ (మొక్కి నుతింతు సైకత 
గోణికి జంచరీక చయ సుందరవేణికి రక్షితామర 

(శేణికి దోయజాతభవ చిత్తవశీకరణైక వాణికిన్‌ 

వాణికి వక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్‌ (1-6) 


శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా 

హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం 

దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా 
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్లు భారతీ (1-8) 


అంబ, నవాంబుజోజ్ఞ్యలకరాంబుజ, శారదచంద్రచంది కా 

డంబర చారుమూర్తి, ప్రకట స్పుట భూషణ రత్నదీపికా 

చుంబిత దిగ్విభాగ, శ్రుతిశూక్తి వివిక్త నిజప్రభావ, భా 

వాంబరవీధి విశ్రుత విహారిణి, నన్‌ గృపజూడు భారతీ (1-9) 

అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె 

ద్దమ్మ, సురారులమ్మ కడు వాజడి వుచ్చిన యమ్మ, దన్ను లో 
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా 
యమ్మ, కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్‌ (1-10) 


శ్రీకృష్ణా యదుభూషణా నరసఖా శృంగారరత్నాకరా 

లోకద్రోహి నరేంద్రవంశదహనా లోకేశ్వరా దేవతా 

నీక బ్రాహ్మణ గోగణార్తిహరణా నిర్వాణసంధాయకా 

నీకున్‌ మొక్కెద ద్రుంపవే భవలతల్‌ నిత్యానుకంపానిధీ (1-200) 


త్రిజగన్మోహన నీలకాంతి దను వుద్దీపింప బ్రాభాత నీ 
రజబంధుప్రభమైన చేలము పయిన్‌ రంజిల్ల నీలాలక 

(వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యం బై విజృభింప మా 
విజయుం జేరెడు వన్నెలాడు మది నావేశించు నెల్లప్పుడున్‌ (1-218) 


ఒక సూర్యుండు సమస్తజీవులకు దా నొక్కొక్క డై తోచు పో 

లిక నే దేవుడు సర్వకాలము మహాలీలన్‌ నిజోత్సన్న జ 

న్య కదంబంబుల హృత్సరోరుహములన్‌ నానావిధానూన రూ 

పకుడై యొప్పుచునుండు నట్టి హరి నే బ్రార్థింతు శుద్ధుండనై (1-226) 


పరుడై, యీశ్యరుడై, మహామహాముడై, ప్రాదుర్చవస్థాన సం 
హరణక్రీడనుడై, త్రిశక్తియుతుడై యంతర్గతజ్యోతియె. 

పరమేష్టి ప్రముఖామరాధిపులకుం బ్రాపింపరాకుండు దు 

స్తర మార్గంబున దేజరిల్లు హరికిం దత్త్వార్థినై మొక్కెదన్‌ (2-58) 


(పకృతికంటో జీవునికంటో పరుడూ, ఈశ్వరుడూ, గొప్పు మహిమ కలవాడూ, 
సృష్టి సితిలయాలను ఆటగా సాగించోనాడూ, (బహ్మ విష్టు మ హేశ్వరులనే 


(తిమూర్తుల శక్తి కలవాడూ, అందరికీ అంతరాత్శగా వెలుగొందోనాడూ, 
(బహ్మాదిదోవతలు అందుకోవడానికి వీలుకాని దున్తరమైన (తోవలో 
(పకాశించోవాడూ అయిన శ్రీహరికి తత్త్వాభిలాషతో నమస్కరిస్తున్నాను. 


శ్రీమన్నామ పయోద 

శ్యామ ధరాభృల్లలామ జగదభఫీరామా 
రామాజనకామ మహో 

ద్దామ గుణస్తోమధామ దశరథరామా (8-1) 


రామ! గుణాభిరామ! దినరాజకులాంబుధి సోమ! తోయద 

శ్యామ! దశాననప్రబలసైన్యవిరామ! సురారిగోత్ర స 

(తామ! సుబాహుబాహుబలదర్భ తమఃపటుతీవ్రధామ! ని 
ష్కామ! కుభృల్లలామ! గరకంఠ సతీనుతనామ! రాఘవా! (2-285) 


శ్రీకంఠచాప ఖండన పాకారి ప్రముఖ విలుత భండన విలస 
త్యాకుత్తవంశనమండన రాకేందు యశోవిశాల రామనృపాలా (10(1)- 1) 


నీ పాదకమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం 
తాపార భూతదయయును, దాపసమందార నాకు దయసేయ గదే (10(1)-1270) 


నారాయణ దామోదర నీరజదళ నేత్ర చక్రి నిఖిలేశ గదా 
ధారణ గోవింద నమస్కారము యదుపుత్ర నిత్యకల్యాణనిధీ (10(2)-49) 


ఎవ్వనిచే జనించు జగ మెవ్వని లోపల నుండు లీనమై 
యెవ్వని యందు డిందు బరమేశ్వరు డెవ్వడు మూల కారణం 
బవ్వ డనాదిమధ్యలయు డెవ్వడు సర్వము దానయైన వా 
డెవ్వుడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్‌ (8-73) 


ఒకపరి జగములు వెలి నిడి యొకపరి లోపలికి గొనుచు నుభయము దానై 
సకలార్ద సాక్షి యగు న య్యకలంకుని నాత్మమూలు నర్జి దలంతున్‌ (8-74) 


లోకంబులు లోకేశులు లోకస్టులు దెగిన తుది నలోకం బగు పెం 
జీకటి కవ్యల నెవ్యం డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్‌ (8-75) 


నర్తకుని భంగి బక్కగు మూర్తులతో నెవ్వడాడుమునులు దివిజులుం 
గీర్తింప నేర రెవ్యని వర్తన మొరు లెటుగ రట్టి వాని నుతింతున్‌ (8-76) 


విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు నవిశ్వున్‌ 
శాశ్వతు నజు బ్రహ్మ ప్రభు వీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్‌ (8-88) 


లా వొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యు బ్రాణంబులున్‌ 
ఠావుల్‌ దప్పెను మూర్చ వచ్చె దనువున్‌ డస్పెన్‌ శమం బయ్యెడిన్‌ 
నీవే తప్ప నితఃపరం బెజుగ మన్నింపం దగున్‌ దీనునిన్‌ 

రావే యీశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా (8-90) 


శంకర భక్తమానసవశంకర దుష్టమదాసురేంద్ర నా 

శంకర పాండునీలరుచి శంకరవర్ణ నిజాంగ భోగి రా 

ట్కంకణ పార్వతీహృదయ కైరవ కైరవమిత్ర యోగి హృ 
త్సంకజ పంకజాప్త నిజతాండవఖేలన భక్త పాలనా (10(2)-315) 


శ్రీకృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ యప్రమేయ వరద హరి ముకుంద 
నిన్ను జూడ గంటి. నీ కృపం గనుగొంటి, నఖిలసౌఖ్యపదవు లంద గంటి (10(2)- 477) 


నీ పద్యావళు లాలకించు చెవులున్‌ ని న్నాడు వాక్యంబులున్‌ 

నీ పేరం బనిసేయు హస్తయుగముల్‌ నీ మూర్తి పె జూపులున్‌ 

నీ పాదంబుల పొంత మొక్కు శిరముల్‌ నీ సేవపై జిత్తముల్‌ 

నీపై బుద్దులు మాకు నిమ్ము కరుణన్‌ నీరేజపత్రేక్షణా (10(1)-408) 


మధుర పద్యాలు 
కొన్ని పద్యాలకు వివరణ ఇవ్వబడింది. పోతన పద్యాలకి వివరణ అవసరంలేదు, 


చేతులారంగ శివుని బూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని 
దయయు సత్యంబు లోనుగా దలపడేని గలుగ నేటికి దల్లుల కడుపు జేటు (1-14) 


భగవంతుం డగు విష్టుడు, జగముల కెవ్వేళ రాక్షస వ్యధ గలుగుం 

దగ నవ్వేళల దడయక, యుగయుగమున బుట్టి కాచు నుద్యల్లీలన్‌ (1-65) 
శ్రీమదృగర్లీత 4 వ అధ్యాయంలో 

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత 

అభ్యుల్థానమధర్శ్మస్య తదాత్మానం సృజామ్యహం 

స్లోకానికి అనువాదమనిపిస్తుంది. 


రాడా చూడ, సమస్తభూతములలో రాజిల్లువా డిచ్చటన్‌ 

లేడా పాజుని చిచ్చజిమ్ము దొలగన్‌ లీలాగతిం ద్రోచి నా 

కీడా నేడభయప్రదాన మత డూహింపన్‌ నతత్రాత మున్‌ 

గాడా యెందరి గావడీ యెడల మత్కర్మంబు దా నెట్టిదో (1-283) 
అఖిల పొణులలో అంతర్యామిగా (పకాశించే స్వామి నా కష్టాలు వీక్షించలేడా 
నన్ను రక్షించడానికి రాడా నిప్పులు చారగ ఈ ([బహ్మోస్తాంన్ని 
శాంతింపజేయడా ఆపన్నుడవైన నాకు అభయమీయడా కాపాడమని 
వైమోడ్బేవాళ్ళను ఎందరినో కాచిన కరుణామయుడు నా మొరను విని నన్ను 
లాలించి పొలించడా ఎమో నా అదృష్టం ఎలా ఉన్నదో 


విష్ణుకీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేశ 
చక్రిపద్యంబుల జదువని జిహ్వలు గప్పల జిహ్యలు కౌరవేంద్ర 

శ్రీమనోనాథు వీక్షింపని కన్నులు కేకిపించాక్తులు కీర్రిదయిత 

కమలాక్షు పూజకుగాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన 

హరిపద తులసి దళామోద రతి లేని, ముక్కు పందిముక్కు మునిచరిత్ర 
గరుడగమను భజనగతి లేని పదములు, పాదపముల పాదపటల మనఘ (2-50) 


నారాయణుని దివ్యనామాక్షరముల_పై గరగసి మనములు కఠినశిలలు 

మురవైరి కథలకు ముదితాశురోమాంచ మిళితమై యుండని మెను మొద్దు 
చక్రికి మొక్కని జడుని యౌదల నున్న కనక కిరీటంబు గట్టెమోపు 
మాధవార్చితముగా మనని మానువు సెరి వనదుర్గ చంద్రికావైభవంబు 
కెటభారిభజన గలిగి యుండని వాడు, గాలిలోన నుండి కదలు శవము 
కమలనాభుపదము గనని వాని బదుకు, పసిడికాయలోని ప్రాణి బతుకు (2-51) 


వీరభద్ర జననం. దక్షయజ్ఞంలో సతీదేవి ఆత్మత్యాగం చేసుకున్న కబురు విని 
పరమశివుడు ఉ(గరూపందాల్సి వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు. ఈ క్రింది పద్యం చదివితే ఆ 
సందర్భం కళ్ళకు కనిపిస్తుంది. (4-107) 


అభ్రంలిహాదభ విభ్ర మాభ్ర భమ కృన్నీలదీర్ల శరీర మమర 

(బజ్యలజ్ఞ్యలన దీప్త జ్వాలికా జాల జాజ్వల్యమాన కేశములు మెజియ 

జండ దిగ్వేదండ శుండాభ దోర్టండ సాహస్రధృతి హేతిసంఘ మొప్ప 
వీక్షణ(త్రయ లోకవీక్షణద్యుతి లోక వీక్షణతతి దుర్నిరీక్షముగను 

(గకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ, ఘన కవాలాసి వనమాలికలను దనర 
నఖిలలోక భయంకరు డగుచు “వీర భద” డుదయించె మాజట రుదు డగుచు 


ప్రహ్లాద చరిత్రము (7-115) 

మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు 
నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ సనునె తరంగిణులకు 

లలిత రసాలపల్లవ ఖాది యై చొక్కు కోయిల సేరునే కుటజములకు 

బూర్దేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నీహారములకు 
నంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పానవిశేష మత్త 

చిత్త మేరీతి నితరంబు జేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల (7-150) 


చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్ధ ముఖ్యశాస్త9ంబులు నే 
జదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల జదివితి దండ్రీ (7-166) 


అంధేదూదయముల్‌ మహాబధిర శంఖారావముల్‌ మూక స 
ధ్రంథాఖ్యానముల్‌ నపుంసక వధూకాంక్షల్‌ కృతఘ్నావలీ 
బంధుత్వములు భస్మ హవ్యయములు లుబ్ద ద్రవ్యముల్‌ కోడ స 
ద్దంధంబుల్‌ హరిభక్తి వర్ణితుల రిక్త వ్యర్థ సంసారముల్‌ (7-168) 


కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా 
సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి [మొక్కు శిరము శిరము 
విష్టునాకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము 

భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ది బుద్ది 
దేవదేవుని జింతించు దినము దినము చక్రహస్తుని బకటించు చదువు చదువు 
కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు తండ్రి హరి జేరుమనియెడి తండ్రి తండ్రి (7-169) 


కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవనగుంఫిత చర్మ భస్తిం గాక 
వైకుంఠు బొగడని వక్తృంబు వక్తృమే ఢమఢమ ధ్యనితోడి ఢక్కగాక 
హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక 

కమలేశు జూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములుగాక 

చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిలబుద్భుదంబు గాక 

విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముచోడి పశువు గాక (7-170) 


ఇందు గల డందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుం 
డెం దెందు వెదకి చూచిన, నందందే కలడు, దానవాగణి వింటే (7-275) 


వామనావతారం (8-436) 

హరి హరి! సిరి యురమున గల, హరి హరిహయుకొజకు దనుజా నడుగం జనియిం; 
బరహితరతి మతియుతులగు, దొరలకు నడుగుటయు నొడలి తొడవగు బుడమిన్‌ 
(8-526) 


గుజగుజలు వోవువారును, గజిబిజి బడువారు జాల గలకల పడుచున్‌ 
గజిబిజి యైరి సభాస్థలి, బ్రజ లెల్లను బొట్టివడుగు బాపని రాకన్‌ (8-534) 


వెడవెడ నడకలు నడచుచు, నెడనెడ నడు గిడగ నడరి యిల దిగ బడగా 
బుడి బుడి నొడువులు నొడువుచు, జిడిముడి తడబడగ వడుగు సేరెన్‌ రాజున్‌(8-54]) 


ఇది నాకు నెలవని యేరీతి బలుకుదు? నొకచో టనక యెందు నుండ నేర్తు 
నెవ్వనివాడ నం చేమనిపలుకుదు? నాయంతవాడనై నడవనేర్తు 

నీ నడవడి యని యెట్లు వక్కాణింతు బూని ముప్పోకల బోవ నేర్తు 

నదినేర్తు నిదినేర్తు నని యేల చెప్పంగ నేరువు లన్నియు నేన నేర్తు 

వొరులు గారు నాకు వొరులకు నే నౌదు, నొంటివాడ జుట్ట మొకడు లేడు 

సెరియు దొల్లి గలదు చెపెద నా టెంకి, సుజనులందు దజచు జొచ్చియుందు (68-552) 


ఒంటివాడ నాకు నొకటి రెండడుగులు, మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల 
గోర్కిదీర బ్రహ్మకూకటి ముట్టెద, దానకుతుక సాంద్ర దానవేంద్ర (8-566) 


ఒక్కపదంబున భూమియు, నొక్కట ద్రిదివంబు ద్రొక్కి యున్నతమూర్తిన్‌ 
దిక్కులు గగనము దానై, వెక్కసమై యున్న నెందు వెడలెదు చెపుమా (8-579) 


వారిజాక్షులందు వైవాహాకములందు బాణవిత్తమానభంగమందు 
జకిత గోకులాగ జన్మరక్షణ మందు, బొంకవచ్చు నఘము వొంద డధిప (8-585) 


ధా(తిని హలికునకును సు, క్షేత్రము బీజములు నొకట జేకుటు భంగిం 
జిత్రముగ దాత కీవియు బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే? (8-589) 


కారే రాజులు? రాజ్యముల్‌ గలుగవా' గర్వోన్నతిం బొందరే? 

వారేరీ సిరి మూట గట్టుకొని పోవం జాలిరె?' భూమి పై 

బేరైనం గలదె?” శిబవిపముఖులుం బీతిన్‌ యశఃకాములై 

యీరే కోర్కులు? వారలన్‌ మజిచిరే యిక్కాలమున్‌ భార్గవా! (8-590) 


ఆదిన్‌ శ్రీసతి కొప్పుపై, దనువుపై, నంసోత్తరీయంబుమై 
బాదాబ్దంబుల_పె గపోల తటిపై బాలిండ్లపైె నూత్న మ 

ర్యాదం జెందు కరంబు (గిం దగుట మీదై నా కరంబుంట మేల్‌ 

గాదే? రాజ్యము గీజ్యమున్‌ సతతమే? కాయంబు నాపాయమే? (8-592) 


మేరువు దలక్రిందైనను, బారావారంబు లింక బాటిన లోలో 
ధారుణి రజమై పోయిన దారాధ్యము బద్దమైన దప్పక యిత్తున్‌ (8-595) 


ఎన్నడుం బరు వేడ బోడట! యేకలుం డట! కన్న వా 
రన్నదమ్ములు నైన లేరట; యన్నివిద్యల మూల గో 

షి న్నెజింగిన ప్రోడ గుజ్జట; చేతు లొగ్గి వసింప నీ 

చిన్ని పాపని ద్రోసి పుచ్చగ జిత్త మొల్లదు సత్తమా! (8-596) 


ఇంతింతై, వటుడింతయె, మజీయు దా నింతై, నభోవీధి మై 

నంతై, తోయదమండలా(గమున కల్లంతై, ప్రభారాశిపై 

నంతై, చంద్రుని కంతయి, ధ్రువుని పెనంతై, మహర్యాటి పై 

నంతై, సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంతసంవర్ది యె (8-622) 
దానాన్ని తీసుకున్న వామనుడు కొద్ది కొధిగా ఎదిగినాడు. ఇంతవాడు 
అంతవాడ్రానాడు. అంతవాడు _ దురింతవాడైనాడు.  (6ఈమ్యకమంగా 
పెరిగిపోతున్నాడు. వరునగా ఆకాశం కందా, మేఘమండలం కందా, వెలుగుల 
రాశికంటా పెకి పెరిగాడు. నందుని వరకూ, (ధువతారవరకూ, మహార్లోకం 
వరకూ, ఆ పెన నత్యలోకం వరకూ పెరుగుతూ (బహ్మోండమంతా 
నిండిపోయాడు. 


రవిబింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై, శిరోరత్న మై 

శ్రవణాలంకృతియె గళాభరణమై సౌవర్ణకేయూరమై 

I కటిస్టలి నుదంచ ద్రంటయె నూపుర 

[పవరంబై పదపీఠమై వతుడు'దా బ్రహ్మాండమున్‌ నిండుచోన్‌ (8-623) 
వామనుడు (బహ్మాండమంతా నిండిపోతున్న ఆ సమయంలో సూర్యబింబం 
(కమ్మక్రమంగా అతనికి గొడుగుగా, తర్వాత శిరోమణిగా, తర్వాత మకర 
కుండలంగా, తర్వాత కంఠాభరణంగా, ఆ తర్వాత బంగారు భుజకీర్తిగా, అటు 
తర్వాత కాంతులీనే కంకణంగా, అనంతరం మొలలోని గంటగా, ఆ పెన మేలైన 
కాలి అందెగా, చివరకు పాదపీఠంగా (పకాళించింది. 


గజేంద్రమోక్షము (8-18) 
కల డందురు దీనుల యెడ, గల డందురు పరమయోగి గణములపాలం 
గల డందు రన్నిదిశలను, గలడు కలం డనెడు వాడు గలడో లేడో! (8-86) 


కలుగడే నాపాలికలిమి సందేహింప గలిమిలేములు లేక కలుగువాడు; 

నా కడ్డపడ రాడె నలి నసాధువులచే బడిన సాధుల కడ్డపడెడువాడు 

చూడడే నా పాటు జూపుల జూడక చూచువారల గృప జూచువాడు; 

లీలతో నా మొజాలింప డే మొజగుల మొజ లెటుంగుచు దన్ను మొజగువాడు; 
అఖిలరూపముల్‌ దనరూప మైనవాడు, నాదిమధ్యాంతములు లేక యడరువాడు 
భక్తజనముల దీనుల పాలివాడు వినడె చూడడె తలపడె వేగ రాడె! (8-87) 


అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా 

పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోప లో 

తల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి 

హ్యల నాగేంద్రము 'పాహి పాహి’ యన గుయ్యాలించి సంరంభియై (8-95) 


సిరికం జెప్పడు; శంఖచక్ర యుగము జేదోయి సంధింప డే 
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం 

తర ధమిల్లము జక్క నొత్తడు వివాదప్రోల్టిత శ్రీకుచో 

పరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై (8-96) 


తనవెంట్‌ సిరి, లచ్చివెంట నవరోధవ్రాతమున్‌, దాని వె 

న్కను బక్షింద్రుడు వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ 

[క నకాయంబును, నారదుండు, ధ్వజనీకాంతుండు రాజులో 
య్యున వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్‌ (8-98) 


అడిగాద నని కడు వడి జను, వడిగిన దను మగుడ నుడుగడని నడ యుడుగున్‌ 
వెడవెడ చిడిముడి తడబడ, నడు గిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్‌ (8-103) 


క్రీరసాగర మథనం (8-142) 
తరిగాండ్రలోన నొకడట, తరి కడవకు గుదురు నాక త్రాడట చేరుల్‌; 
దరి గవ్వంబును దా నట, హరి హరి! హరిచిత్రలీల హరియే యెజుగున్‌ (8-205) 


గొల్లవారి బ్రతుకు గొజితన వచ్చునె గొల్లరీతి బాలకుప్ప ద్రచ్చి 
గొల్లలైరి సురలు గొల్లయ్యె విష్టుండు, చేటు లేని మందు సిరియు గనిరి (8-207) 


వీయంద సంభవించును, నీయంద వసించి యుండు నిఖిల జగములున్‌ 
నీయంద లయము బొందును, నీయుదరము సర్వభూత నిలయము రుద్రా (8-223) 


మూడు మూర్తులకు మూడు లోకములకు, మూడు కాలములకు మూలమగుచు 
భేదమగుచు దుది నభేదమై యొప్పారు, బ్రహ్మ మనగ నీవ ఫాలనయన (8-227) 


నీకంటె నొం డెటుంగము, లీకంటెం బరులు గావ నేరరు జగముల్‌; 
నీకంటె నొడయ డెవ్వడు. లోకంబుల కెల్ల నిఖిలలోక స్తుత్యా! (8-231) 


మింగాడు వాడు విభుం డని, మింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్‌ 
(మింగు మనె సర్వమంగళ, మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో ! (8-241) 


శ్రీశుకయోగీంద్రులు శ్రీరామచంద్ర చరిత్రము పరీక్షన్మహారాజుకు వివరించిన తర్వాత 
శ్రీరాముణ్ణి ప్రార్థిస్తాడు 

నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాశుగంబులున్‌ 

విల్లును దాల్చువాడు గడు విప్పుగు వక్షమువాడు మేలు పై 

జల్లెడువాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులం 

జల్లెడువాడు నైన రఘుసత్తము డీవుత మా కఖీష్టముల్‌ (9-361) 


గోపికలు శ్రీకృష్ణుని జాడ వెదుకుచూ పువ్వు పువ్వునూ చెట్టు చెట్టునూ అడుగుతారు 
నల్లనివాడు పద్మనయనంబుల వాడు కృవారసంబు పై 

జల్లిడువాడు మౌళిపరిసర్పిత పంఛమువాడు నవ్వు రా 

జిల్లెడు మోమువా డొకడు చెల్యల మానధనంబు దెచ్చె నో 

మల్లియలార! మీ పొదలమాటున లేడు గదమ్మ! చెప్పరే (10-1011) 


శ్రీకృష్ణులవారు రుక్మిణీదేవిని పరీక్షించాలని గొల్లవాడిని, మహా మహా రాజ్యాలు 
లేనివాడిని వరించి పొరపాటు చేసుండచ్చునని అంటాడు. రుక్మిణీదేవి కూడా తక్కువేమీ 
కాదు. శ్రీకృష్ణునితో ఇలా అంటుంది. 


సంచిత జ్ఞాన సుఖ బలైశ్వర్య శక్తు లాదిగా గల సుగుణంబు లమరు నీకు, 

నేను దగుదునె? సర్వలోకేశ్వ రేశ! లీలమై సచ్చిదానందశాలి వనఘ 
జ్ఞానము, సుఖము, బలము, ఐశ్వర్యము మొదలైన నధ్గుణాలన్నీ నీలో 
నెలకొని ఉన్నాయి. ఓ సర్వలోకేళ్వ రేశ్వరా సచ్చిదానందమూర్తీ నీకు నేను 
తేగినదానను కాను. అయినాకూడా 


నీరదాగమమేఘనిర్యత్సయః పాన చాతకం బేగునే చౌటి పడెకు? 
బరిపక్య మాకంద ఫలరసంబులు [గోలు కీరంబు సనునె దుత్తూరములకు? 
ఘనరవాకర్ణనోత్కలిక మయూరము గోరునే కఠిన యొల్లీరవంబు? 
గరికుంభ పిశిత సద్దాస మోదిత సింహ మరుగునే శునక మాంసాభిలాష 
(బవిమలాకార! భవదీయ పాదపద్మ, యుగ సమాశ్రయ నైపుణోద్యోగచిత్త 
మన్యు జేరునె తన కువాస్యంబు గాగ? భక్తమందార! దుర్భర భవవిదూర! (10-2-257) 
వర్థాకాలంలో మేఘం నుండి వాలువడే జలబిందువులను ఆస్వాదించే 
చాతకపక్షి చవిటిగుంటలోని నీటికోసం వెళుతుందా 
పండిన మామిడి పండ్ల రసాన్ని (గోలే చిలుక ఉమ్ముత్తలను ఆశయిస్తుందా 
నీలమేఘ గర్హనాన్ని వివి ఆనందించే నెమలి ఈలపురుగు ధ్వనిని 
కోరుకుంటుందా 
అమరు కుంభస్థలంలోని మాంసాన్ని భుజించి తృప్తి చెందే సింహం 
కుక్కమాంనసం కోసం కక్కు రి పడుతుందా 
ఓ శుభాకారా, భక్తమందారా, భవవిదూరా నీ పాదపద్ధుద్వాయాన్ని కోరి 
ఆ(గ్రయించి ఆనందించే హృదయం మరొకదానిని ఎందుకు అభిలషి స్తుంది? 


ప్రహ్లాద చరిత్రలోని మధురమైవ పద్యాలు జ్ఞాపకానికి వస్తున్నాయి కదూ 


కుచేలోపాఖ్యానం (10-2-960) 

హరి భజియించు హస్తములు హస్తము; లచ్యుతు గోరి మొక్క త 
చ్చిరము శిరంబు; చక్రధరు జేరిన చిత్తము చిత్స; మిందిరా 

వరు గను దృష్టి దృష్టి; మురవైరి నుతించిన వాణి వాణి; య 
క్షరుకథ లాను కర్ణనులు కర్ణములె విలసిల్లుబో భువిన్‌ (10-2-963) 


ఇందీవర శ్యాము, వందితసుత్రాము గరుణాలవాలు, భాసుర కపోలు 
గాొస్తుభాలంకారు గామితమందారు సురటిరలావణ్యు, సుర శరణ్యు 
హర్యక్షనిభమధ్యు, నఖిలలోకారాధ్యు ఘనచక్రహస్తు, జగత్ప)శస్తు. 
ఖగకులాధిపయాను, గౌశేయపరిధాను బన్నగశయను, నబ్దాతనయను, 
మకరకుండల సద్ఫూషు, మంజుభాషు, నీరుపమాకారు, దుగ్గనాగరవిహారు, 
భూరిగుణసాంద్రు, యదుకులాంబోధి చంద్రు. విష్టు,రోచిష్టు, జిష్టు, సహిష్టు, గృష్టు 
(10-2-979) 


బాలకృష్ణుని లీలలు 

శ్రీకృష్ణుని ఆగడాలు మితి మీరనప్పుడు యశోదాదేవి కృష్ణుణ్ణి పట్టుకుని ఇలా అంటుంది. 
వీరవ్వరు? శ్రీకృష్ణులు, గారా? యెన్నడును వెన్న గానరట కదా 

చోరత్వం బించుకయును, నేరరట! ధరిత్రి నిట్టి నియతులు గలరే (10-1-374) 

ఓహో ఎవరు వీరు? శ్రీకృష్ణులవారేనా? అసలు వెన్ననే ఎప్పుడూ చూడలేదట! పాపం 
దొంగతనమంటే ఎమో ఎరుగరట! ఈ భూమి మీద మీ అంతటి బుద్ధిమంతులు ఉన్నారా? 


తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన నెజిభూతి పూత గాగ 

ముందట వెలుగొందు ముకాలలామంబు తొగలసంగడికాని తునుక గాగ 

ఫాలభాగంబుపై బరగు కావిరిబొట్టు కాముని గెల్చిన కన్ను గాగ 

గంఠమాలికలోని ఘనలీల రత్నంబు కమనీయ మగు మెడకప్పుగాగ 

హారవల్లు లురగహారవల్లువు గాగ బాలలీల బౌఢబాలకుండు 

శివుని పగిది నొప్పె శివునికి దనకును, వేజులేమి దెల్ప వెలయునట్లు (10-1-297) 
ఆటలాడు నప్పుడు బాలకృష్ణుని దేహానికి అంటిన దుమ్ము విభుతి పూతవల 
కనిపించేది. పైకి దువ్వి ముత్యాల పేరుతో ముడివేసిన ఉంగరాలజుట్టు 
శివునితలమై చంద్రవంకలాగా ఉంది. నుదుట దిద్దిన ఎర్రటి తిలకం శివుని 
మూడో కన్నులా కనిపిస్తూ ఉంది. వేసుకున్న రత్నాలహారం మధ్యలో 
మెరుస్తూ ఉన్న నీలమణి శివుని కంఠంలోని హాలాహలం మచ్చలా ఉంది. 
మెడలోని ముత్యాల సరాలు సర్పహారాలుగా కనపడుతున్నాయి. శివుడు, 
తానూ ఒక్కరే అని తలియచేస్తున్నాడేమో. 


మాటిమాటికి (వేలు మడిచి యూరించుచు నూరుగాయలు దినుచుండు నొక్క 
డొకని కంచములోని దొడిసి చయ్యన బ్రుంగి “చూడు లో దని నోరు సూపు నొ 
డేగు రార్గ్లుర చలు లెలిమి బన్నిద మాడి కూర్కొని కూర్చొని కుడుచు నొక్క 
డిన్ని యుండగ బంచి యిడుట నెచ్చలితన మనుచు బంతెనగుండు లాడు నొకడు 
కృష్ణు జూడు మనుచు గికురించి పరుమోల, మెలి భక్ష $రాశి మెసగు నొకడు 
నవ్వు నొకడు, సఖుల నవ్వించు నొక్కడు, ముచ్చటాడు నొకడు, మురియు నొకడు 
(10-1-496) 
(వోళ్ళమధ్యలో ఊరుగాయ ముక్కలు ఇరికించుకుని మాట్‌ మాటికీ 
(పక్కవాడిని ఊరిస్తూ తింటున్నాడొక గోపాలుడు. మరొకడు (ప్రక్క వాని 
కంచంలోనిది గభాలున లాక్కు నిమింగివేసి, వాడు చూడవచ్చే సరికి ఎదీ ఎమీ 
లేదో అని నోరు చూపిస్తున్నాడు. మరొకడు పందెంవేసి, ఐదారుమంది తినే 
బలిని నోట కూరుకుని కూరుకుని తింటున్నాడు. ఒరే ఇన్ని పదార్థాలున్నాయి, 
స్నేహమంటే ఒకరి దొకరికి పంచి యివ్వాల్యటా అంటూ ఒక్కక్ళురి 
కంచంలోనిది తీసుకుంటూ బంతెనగుండ్లు అనే ఆట ఆడుతున్నాడు మరొకడు. 
ఒరే కృష్ణుడు ఎలా నవ్వుచున్నాడో చూడు అంటూ మాయచేసి, మిత్రుని 
ముందున్న మధురపదార్థాలు తినేస్తునాడు మరొకడు. ఒకడు నవ్వుతున్నాడు, 
మరొకడు తాను నవ్వకుండా (పక్కవారి నవ్వుస్తున్నాడు. ఇంకొకడు 
ముచ్చటలు చెబుతున్నాడు. వేరొకడు అవి వింటూ మురిసి పోతున్నాడు. 


వేదాంతవీధుల విహరించు విన్నాణి, విహరించు గాంతారవీధులందు 
ఫణిరాజశయ్య పై బవళించు సుఖభోగి పల్లవ శయ్యల బవ్వళించు 

గురుయోగి మానస గుహల గ్రుమ్మరు మేటి గ్రుమ్మరు నట్రంద్ర గుహలలోన 
గమలతోడ బెనగి కడు డయ్యు చతురు డా భీరజనులతోడ బెనగి డయ్యు 
నఖిలలోకములకు నాశయుండగు ధీరు, డలసి తరులనీడ నాశయించు 
యాగభాగచయము లాహరించు మహాత్ము, డడవిలోని ఫలము లాహరించు (607) 


ఘనయమునానదీ కల్లోల ఘోషంబు సరసమృదంగ ఘోషంబు గాగ 
సాధుబృందావన చరచంచరీక గానంబు గాయక సుగానంబు గాగ 
గలహంస సారస కమనీయమంజు శబ్దంబులు దాళశబ్దములు గాగ 


దివినుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సుఖాసీనజనులు గాగ 

బద్మరాగాదిరత్న ప్రభాసమాన, మహితకాళియ ఫణిఫణామండపమున 

నళినలోచన విఖ్యాత నర్తకుండు, నిత్య నైపుణ్యమున బీర్చి నృత్య మాడె (664) 
కాభీయుని పడగలు అనే విశాల మంటపంమీద బాలకృష్ణుడు అనే (ప్రఖ్యాత 
నర్హకుడు ఎక్కి నిలబడి అతినైపుణ్యముతో నృత్యం చేశాడు. ఆ వాము పడగల 
మంటపం వద్యురాగాలు మొదలాన రత్నాల చేత (ప్రకాళిస్తున్నది. అ నృత్యానికి 
సహకారంగా యమునా నదిలో కదలే తరంగాల ధ్వనులు చక్కని మృదంగ 
ధ్యనులుగా ఉన్నాయి. ఆ బృందావనంలో తిరుగుతూ డన్న తుమ్మైదల 
మధుర సంగీతం గాయకుల గానం లాగా వినబడుతున్నది. కలహంనలు, 
సారసనహకులు చేస్తున్న శ్రావ్యమైన శబ్దాలు చక్కని తాలధ్వనులను 
సంతరిస్తున్నాయి. ఆకాశంలో గుమికూడిన దేవతలు, గంధర్వులు నభలో 
ఆసీనులైన (పేక్షకుల్లా ఉన్నారు. 


విశ్వమోహనమైన వేణునినాదంబు సరసగంభీరగర్జ్దనము గాగ 

మహనీయ నిర్మల మందహాసద్యుతి లలిత సౌదామినీ లతిక గాగ 

దలచుట్టు బాగుగ దనరు పింఛపుదండ శైలభేదన శరాసనము గాగ 

గరుణాకటాక్ష వీక్షణ సుధా వర్ష్దంబు సలిలధారా ప్రవర్ష్దంబు గాగ 

జాడ నేతెంచు గోపాలజన మునీంద్ర, చాతకంబుల దురవస్థ సక్క జేసి 

కృష్ణ మేఘంబు బహుతరకీర్తి నొప్పె, విమల బృందావనాకాశవీధియందు (10-1-761) 
నిర్ణులమైన బృందావనమనే వినువీధిలో శ్రీకృష్టుడనే మేఘం మిక్కిలి 
విఖ్వాతంగా విహరించింది. భువనాలను నమ్మోహపరచే వోణుగానమే ఆ 
నీలమేఘానికి రసవంతమైన, గంభీరమైన గర్ధన మయింది. ఉదాత్తము, 
స్వృచ్చము అయిన దరహాసశోభయే మెరుగారు మెరువుతీవ అయింది. 
తలచుద్దు చక్కగ విలసిల్లో నెమలిపింభ కలావమే ఇందచాప మయింది. 
కరుణామయమైన కడగంటి చూవులనుండి (ప్రసరించే అమ తవర్ధమె 
నీట్‌యుల్లులు జాలువార్స్‌ వాన అయింది. ఇలా సంచరించిన ఆ 
శ్రీకృష్ణజీమూతం తన్ను అనునరించో గోపాలురు, మునీందులు అనే 
బాతకపక్షుల తావాలను రూపుమాపింది. 


కర్ణావతంసిత కర్ణికారప్రభ గండభాగద్యుతి గడలుకొలుప 

భువనమోహనమైన భూవిలాసంబుతో వామభాగానతవదన మొప్ప 

నపసవ్యకరమృదులాంగుళి చాతురి షడ్డధ్వనికి మర్మసరణి జూప 

డాకాలిమీద నడ్డము సాచి నిల్చిన పదనఖద్యుతి భూమి బ్రబ్బికొనగ 

మౌళిపింఛము గంఠదామమును మెజయ. విలసిత గ్రామముగ నొక్కవేణువందు 

బ్రహ్మగాంధర్వగీతంబు పరగ జేసె, జతురనటమూర్తి గోపాలచక్రవర్తి (10-1-769) 
నిపుణనటనాభిరాముడైన గోపాల చక్రవర్తి పిల్లనగోది చేతబూని స్వరభేదాలు 
వెలయిస్తూ (బబహ్ముగాంధర్వరీతి ఆలపించాడు. చెవులపె తురుముకొన్న 
కొండగోగు పూవుల రంగు చెక్కిళ్ళ శోభను ఇనుమడింప జేసింది. 
ఎడమవైపుకు వంగిన ముఖం విశ్వాన్ని మోహింపజేసే బొమముడి 
సోయగంతో పొలుపారింది. కుడిచేతి కోమలమైన బోళ్ళ నైపుణ్యం 
షడ్ధస్వరానికి ధ్వని రహస్వాలు గరపింది. ఎడమ కాలిమీద అడ్డంగా సాచి 
ఉంచిన కుడికాలిగోళ్ళ కాంతి వుడమ్మిపె ఆవరించింది. సిగలోని నమలి 
పింఛము మెడలోని వైెజయంతీమాల మిలమిల మెరిసాయి. 


పున్నాగ! కానవే పున్నాగవందితు దిలకంబ! కానవే తిలకనిటలు; 

ఘనసార! కానవే ఘనసారశోఖితు; బంధూక! కానవే బంధుమిత్రు; 

మన్మథ! కోనవే మన్మథాకారుని; వంశంబ! కానవే వంశధరుని 

జందన! కానవే చందనశీతలు గుందంబ! కానవే కుందరదను; 

నింద్రభూజమ! కానవే యింద్రవిభవు గువలవృక్షమ! కానవే కువలయేశు; 

బ్రియకపాదప! కానవే ప్రియవిహారు; ననుచు గృష్టుని వెదకి రయ్యబ్దముఖులు 

(10-1-1009) 
ఓ పున్నాగభూజమా వురుషవుంగవుల వందనా అందుకునే వానిని నీవు 
చూబినావా ఓ బొక్టుగు చెట్టా ఫాలమున తిలకం ధరించిన వానిని 
తిలకించినావా ఓ కర్పూర పాదపవూ గొప్పుబలిమిచే భాసిల్లు వానిని 
కనుగొన్నావా ఓ మంకెనమహీజమా అందరికీ బంధుమితుడైన వానిని 
కాంచినావా ఓవాలగమూకా అంగజును వంటి ఆకారంగల వానిని 
అవలోకించావా ఓ వెదురు తరువా వేణువు దాల్చిన వెన్నుని వీక్షించావా ఓ 
చందన [దుమమా చందనమువ లె చల్లనైన వానిని సందర్శించావా ఓ ముల్ల 


అతికా మొల్ల ముగలవంట్‌ దంతములు గలవానిని పరికించావా ఓ 
మరువకమా దేెవేం[దవైభనం గలవానిని కంట్‌వా ఓ రేగుచెట్టా 
భూమండలమునకు ఆదినాథుడైన వాని నాలోకించావా ఓ (పేంకణమా (ప్రియ 
బెహారము గల వానిని అరసినావా 


నల్లనివాడు పద్మనయనంబుల వాడు కృవారసంబు పై 

జల్లిడువాడు మౌళిపరిసర్పిత పంఛమువాడు నవ్వు రా 

జిల్లిడు మోమువా డొకడు చెల్వల మానధనంబు దెచ్చె నో 
మల్లియలార మీ పొదలమాటున లేడు గదమ్మ చెప్పరే (10-1-1011) 


మానినీమన్మథు మాధవు గానరే సలలితోదార వత్సకములార! 

సలలితోదార వత్సక వైరి గానరే సుందరోన్నత లతార్జునములార! 
సుందరోన్నత లతార్జునభంజు గానరే ఘనతర లసదకోశంబులార! 

ఘనతర లసదశోకస్పూ ర్తి గానరే నవ్యరుచిర కాంచనంబులార! 

నవ్య రుచిర కాంచన కిరీటు గానరే, గహనపదవి కురవకంబులార! 
గహనపదవి కురవక నివాసి గానరే, గణికలార చారుగణికలార! (10-1-1013) 


అదె నందనందనుం డర్దితుండయ్యె! బాటలీతరులార పట్టరమ్మ! 

హేలానతుల గృష్ట! యేల పాసితి వని యెలేయ లతలార! యడుగరమ్మ! 

వనజాక్షు డిచటికి వచ్చి డాగడు గదా! చూతమంజరులార చూడరమ్మ! 
మానినీమదనుతో మారాక యెటిగించి మాధవీలతలార! మనుపరమ్మ! 

జాతిసతుల బాయ నీతియే హరి కని, జాతులార! దిశల జాటరమ్మ! 

కదళులార! పోయి కదలించి శిఖీపంఛ, జూటు దెచ్చి కరుణ జూపరమ్మ! (10-1-1014) 


కిటియై కౌగిట జేర్చెను, వటుడై వర్దిల్లి కొలిచె వడి కృష్ణుండై 

యిట బద చిహ్నము లిడె (గ్రిం,దటి బామున నేమి నోచి తమ్మ ధరిత్రీ! (10-1-1018) 
ఓ భూదేవీ వరహావతారం ధరించినప్పుడు నిన్ను కౌగిట జేర్చుకున్నాడు. 
(తివికమ న్వరూపధరుడై నిన్ను కొలిచాడు. ఇప్పుడు కృష్ణుడు నీ వై 
అడుగులుంచాడు. పూర్ణజన్మలలో నీ వెట్టి నోములు నోచావో 


రుక్మిణీ కళ్యాణం 

లగ్నం బెల్లి; వివాహముం గదిసె; నేలా రాడు గోవిందు? డు 

ద్విగ్నం బయేయడి మానసంబు; వినెనో వృత్తాంతమున్‌; బ్రాహ్మణుం 
డగ్నిద్యోతను డేటికం దడసె, నా యత్నంబు సిద్దించునొ, 

భగ్నం బై చనునొ, విరించికృత మెబ్బంగిన్‌ బ్రవర్తించునో (10-1-1726) 


ఘను డా భూసురు డేగెనో? నడుమ మార్గగ్రాంతుడై చిక్కనో 

విని కృష్ణుం డిది తప్పుగా దలచెనో? విచ్చేసెనో? యీశ్వరుం 
డనుకూలింప దలచునొ, తలపడో ? యార్యామహాదేవియున్‌ 

నను రక్షింప నెజుంగునో యెటుగదో? నా భాగ్య నెట్టున్నదో? (10-1-1727) 


నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్‌ 

మిమ్ము బురాణదంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పె 

ద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరిం బతి సేయు మమ్మ నిన్‌ 
నమ్మినవారి కెన్నడును నాశము లేదు గదమ్మ యీశ్వరీ (10-1-1744) 


హరిః ఓం సర్వం శ్రీకృష్టార్వణమస్తు 


